౪౯276 


తెలుగువ్యాసము - నూరు సంవత్సరాలు 


20-1-74 నాడు శతజయంతి సందర్భమున చేసిన (ప్రసంగాలు 


Ree.neo SI 


శ్రీ తిరుమల రామచంద్ర 
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి 
శ్రీ కొలకలూరి ఇనాక్‌ 


ప్రచురణ; 


ఆంధ్ర ప్రదెళ్‌ నాహిత్య అకాడమి 


కళాభవన్‌, సైఫాబాద్‌, హైదరాబాద్‌ .500 004. 


(పథమ ము[దణ, 
ఆనంద 1974 


వల; రూ, వై/. 


ము[ద ణ:; 
వి వి. ఆర్‌. వాల్‌ రెడ్డి అండ్‌ కం, 
సికిం దాబాదు. 


నంఖ్య పుట 


1. తెలుగువ్యాస పరిణామము (1862-1900) 1-22 
2, నలువదియేడేండ్ల (1900-47) తెలుగువ్యాసము:ః తద్వికానము 28-5ల్‌ 


8. తెలుగువ్యాస పరిణామము (1947-'72) 56.64 


తెలుగువ్యాస పరిణామము (1882-1900) 
తిరుమల రొామచం(దో 


ఆంగ్లభాషా సాహిత్య (ప్రభావంతో తెలుగులో వెలసిన సాహిత్య (ప్రక్రియ 
లలో వ్యాసం విశిష్టమైనది, ముదణ యంత్రాలతో పతికలు, పతికలతో వ్యాస 
రచన 1రి వ శతాబ్దం ఉ త్తరార్థంలో చాల [పాచుర్యం పొందింది. ఏ విషయం 
గురించి సామాన్యులకు చెప్పఒలసి వచ్చినా, వ్యాసమే శరణ్యమయింది; కనుక 
కావ్యనాటకాదులకం టే సర్వసామాన్య |పకియగా రూపొందింది. అందువల్లనే 
వ్యాసకర్త [గంథకర్తగా పేరుపొందాడు. 1852 నాటికే |బౌను ఇంగ్లీష-తెనుగు 
నిఘంటువులో ౫582? అనే మాటకు వ్యాసం అని అర్థమిచ్చి, Essayist అంటే 
(గ్రంథకర్త అసి అర్థమిచ్చాడు. ! వ్యాసక ర్రను [గంథకర్తగా చెప్పినప్పుడు 
వ్యాసానికున్న విశిష్టత బోధపడుతుంది, పాశ్చాత్య [ప్రభావంతో కలిగిన వచన 
రచనా వికాసంతో దెశీయ సాహిత్యంలో తొలిసారిగా విరిసిన సాహిత్య[ష్మకియ 
వ్యాసం అనే అనవచ్చు. 


ఆంగ్ల (పభావం 

ఇంత ప్రచురము, శ క్రిమంతము అయిన ఈ వ్యాసప్మకియ 16 వ 
శతాబ్దానికి గాని పాశ్చాత్య భాషలలో స్పష్టమైన ఆకృతి ధరించలేదు. మొట్ట 
మొదటిసారిగా ఈ [పృకియ రూపొందింది (ఫెంచి భాషలో. దీనిని ఆ భాషలోను 
ఎస్సే అన్నారు. దీని అర్ధం [పయత్నం, కృషి. 16వ శతాబ్దంలో ఉన్న 
[ఫెంచి రచయిత మాన్‌ టేన్‌ మహాశయుడు (Montaugne), తన వచనరచనకు 
Essay అని పేరుపెట్టాడు. ఈ పదానికి పయత్నం, కృషి, [ప్రయత్నించు 
చిన్న రచన అని అర్థాలలోను తన రచన నూతనపయత్నం, నూతనక్ళషి 
అని ఈయన ఉద్దేశమయివుంటుంది. ఈయన 1588-99 లో ఉన్నవాడు. 
ఈయన తొలి వ్యాసం 1571 లో వెలువడింది.® అదే పేరును ఆంగ్ల రచయిత 
(ఫొన్సిస్‌ బేకన్‌ (1561-1626) స్వీకరించి, ఆంగ్ల సాహిత్యంలో ఈ [ష్మకియను 
(ప్రవేశపెట్టాడు. ఇది 18 వ శతాబ్దం ఉత్తరార్థంలో తక్కిన ఆధునిక |షృక్రియ 
లన్నిటికన్నా ముందుగా తెలుగులో రూపురేఖలు దిద్దుకుంది. 


[కోడపథతాలు 
. అయితే మన సాహిత్యంలో నేటి వ్యాసానికి మూలనీజాలు లేకపోలేదు. 


పండితులు, వివిధ విషయాలను ఉపన్యసించి సిద్ధాంతీకరించే వార్యార్థాలు, కాస్తా. 


బీ 


రాలు, వాటితో ఏర్పడిన [కోడపష్మతాలు ఒక విధంగా వ్యాసాలే. విషయనివేదన, 
(పతిపాదన, వివరణ, (పతిపక్షమత ఖండన, స్వమతస్థాపన, ఉపసంహారం 
వంటి నేటి వ్యాసస్వరూపమంతా చాలవరకు [కోడప్మతాలలో ఉన్నది. [కోడమంటే 
ఒడి, మధ్యపదేశము అని అర్థం. ఒక శాస్ర విషయంలో విడిపోయినట్టు 
(గ్రంథకర్త గాని, ఇతరులు భావించే అంశాన్ని అనుపూర్వితో చేర్చే భాగాన్ని 
[కోడపష్మృత మంటారు. మూలవిషయాలకంటే ఈ [కోడపష్మతాలే మిన్న గాఉంటూ 
మూలకారుని మతాన్ని ఉజ్వులం చేస్తాయి. కాని ఈ కోడపత పద్ధతి శాస్త్ర 
విషయాలకే పరిమితమైనందున, పండితసాధారణ మైనందున తెలుగులో లిఖిత 
రూపం పొందలేదు. పాళ్చాత్య సాహిత్య (ప్రభావం వల కొత్త రూపంలో 
వికసించింది. దీనికి ముదణ, పతికలు దోహదమయ్యాయి. 


వ్యాసం స్వరూపం 

వ్యాసం అనే పదానికి విరివి అని, ఏదేని ఒక విషయమును విరివిగా 
వ్రాయుట అని శబ్రరత్నాకరం అంటున్నది. ఈ [(పక్రియలో ఓక విషయాన్ని 
గురించి సూటిగా, స్పష్టంగా ఎదుటివాని మనస్సులో హత్తుకొనేట్టుగా విషయ 
(పతిపాదనం ఉండడంవల్ల దీనిని మత పచారకులు, సంఘసంస్కర్తలు తమ 
[ప్రధాన (పచారసాధనంగా చేసుకొన్నారు. కనుక వ్యాసం 1. అతిదీర్హృ ంగొ 
ఉండరాదు, 2. సంగహంగా, క్లుప్తంగా ఉండాలి, 8, వక్తవ్యాంశం విషయ 
విభాగంతో ఉండాలి, 4. [పత్యేక శీర్షికలు ఉండాలి, రీ. విషయోద్దేశం నిర్దిష్టంగా 
ఉండాలి, 6. పుటలు నియతంగా ఉండాలి, 7. భాష నిర్దవ్పం, సులభ్యగాహ్యం 
అయిఉండాలి, 6. ఉపష్కకమఉపపాదన ఉపసంహారాలు [క్రమంగా పాటించాలి... 
అనే పద్ధతిలో అభివృద్ధి చెండింది, [క్రమంగా సాహిత్యేతర విషయాల నుంచి 
సాహిత్య విషయాలకు, ఇతర సర్వసామాన్య విషయాలకూ ఇది విస్తరించింది. 
నేడు కాభోపశాఖలై ఇతర |ప్రకియలన్నిటినీ మించి విర్మాడూపం దాల్చి సకల 
సాహిత్యస్వ రూపస్వభావావిష్క_రణావగాహనలకు కూడ [పధానసాధనమయింది, 


(పమేయం : సామినేని వారు 


ఇదీ కొ త్రరూపంలో అవతరించిన తొలిదశలో [పమేయము, సల గహము, 
ఉపన్యాసము అని వ్యవహృత మయింది. ఈ 'పమేయము’” అన్న సీరును తన 


క్రీ 


లఘురచనలకు మొదటిసారిగా వాడినవారు సామినేని ముద్దు నారసీంహనాయనిం 
వారు. ఈయన రాజమహేంద్రవరంలో ఫస్ట్‌క్లాస్‌ డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌ పదవిలో 
ఉన్నవారు. ఈయన మచిలీపట్నంనుంచి వెలువడుతున్న హితవాది పత్రికలో 
(1842.47) ఈ “పమేయములిను మొదటిసారిగా [పచురించారు.! వీటిని 
ఈయన కుమారులు రంగ(పసాదు నాయనింవారు 1862 లో 'హితసూచని 
అన్న పేరుతో పు స్తకరూపంగా ము[దించారు. “ఈ లోకమునందు సకల (కయ 
స్కరంబులకు సాధనంబులగు సుగుణ వివేక సంపత్తులకు వలసిన చర్చా విష 
యము లనేకము లుండినను, వానిలోని కొన్ని విషయములు [పజలకు నసుబోధక 
మగునట్టు ము దాక్ష౮ాంకితములుగా చేయకుండెడి లోపమును వారింపవలయునని"” 
తమ తండిగారు రచించిన ఈ [ప్రమేయములను మృుదదించినట్లు శ్రీరంగ పసాదు 
నాయనింవారు ఈ [గంథం ముఖపషతంలో పేర్కొన్నారు, ఈ విధంగా, శ్రీ 
సామినేని ముద్దు నారసింహ నాయనింవారే ఆధునిక తెలుగు వ్యాసానికి ప్రవ రకు 
లని చెప్పవచ్చు. రంగ|పసాదు నాయనింవారు రాజమ హేం|దవరము జిల్హా 
డిస్ట్రి కు ఆక్రైవ్‌ గవర్న మెంటు వకీలు. 


ఈ హితసూచని డెమ్మీ 224 పుటల (గంథం. దీనిలో ఎనిమిది "పమే 
యములు = వ్యాసాలు ఉన్నాయి. 1. విద్యాపమేయము, బి, వెద్యప మెయము, 
ల, సువర్ణ [పమేయము, 4. మను ష్యేతర జంతు సంజ్ఞా (ప్రమేయము, 5. రక్ష 
(ప్రభృతి [ప్రమేయము, 6. మంత [పప్రమేయము, 7. పరోక్ష కాన [ప్రమేయము, 
8. వివాహ [ప్రమేయము = అని, ఈ [ప్రమేయములకు వాడిన భాష అప్పటివారు 
టీకలకు, పురాణ [పవచనాలకు, సామాన్య కథలకు, పత్రికావార్తలకు వాడిన 
శిష్ణవ్యావహారికం కావడం గమనించవలసినది. ఈయన తన “హిత సూచనిి 
పీఠికలో తానువాడిన భాషను గురించే ఇలా వివరించారు. 


“గామ్మోక్రీ ఆంధ్రభాష తాలూకు ఆంశములలో నొకటిగా లక్షణ (గంథ 
ములయందు చెప్పబడి యున్నది. ఈ పదములు ఛందోబద్ధములయిన'|గంభముల 
యందు చేర్చడము అరుదై యున్నది. కాని వాక్యములయందును, భాషయం 
దును, వాటి వాడుక తరుచై యున్నది. కనుక సాధారణమైన భాషయందు 
వాడుకలోనున్న రచనలో అంగీకరింప తగినవిగా నేను ఎంచుకుంటున్నాను.” 


ఈ [గాంథిక వ్యావవోరిక వాదం సాహిత్యం |పాఠఠభమయునప్పటినుంచి 


4 


వున్నట్టుంది. శూదకుని పద్మ పాభృతకంలో కర్గీసుత మితుడయిన విటశేఖ 
రుడు శశుడు దత్తకలసి అనే వైయాకరణుని వెక్కిరిస్తాడు = “ఓ మహాను 
భావా! కక్టైలతోకొట్టినట్టు నిషుర మైన మారుమూల వ్యాకరణ (ప్రయోగాలతో, 
పిడుగులు రాల్చకు. సరళమైన వ్యావహారిక వాక్కులతో మాట్టాడవయ్యా, 
ఒంటి [త్రేన్పులవంటి కర్క-శమైన మూటలను నా చెవుల్లో విషంలాగ పోయ 
కయ్యా 1” అంటాడు. “నార ర్లన్యస్మాన్‌ వ. విధైః కష్టపహార నిష్టురెః; వాగ 
శనిభి; అభిహంతుం. సాధువ వ్యవహారికయా వాచావద, ఆధిజనంహివయం 
ఈదృశానాం కరభోద్గార దుర్ధగానాం శోతవిషనిషేక భూతానాం వెయాకరం 
వాగ్వ్థ్యసనానామ్‌ ”. 


ఈయన హితసూచనిని పరిశీలించ గా, ఆంగ్లభాషాకో కోవిదత్యము, వెః వైజ్ఞానిక 
, హేతువాదము, సంస్క_రణాభిలాష నాళీ టి మేధావులలో ఎంతగా వ్యాపించి 
వుండేవో తెలుస్తుంది. నాడు ప్రజలలో వ్యాపించిన మూఢవిశ్వాసాలను, సువర్ణ 
కరణము, దయ్యములు భూతాలలో నమ్మిక, కన్యాశుల్క.ము, నిర్బంధ 
వైధవ్యము మొదలై న వాటని ఈయన తన [పమయాలలో తీవ్రంగా విమర్శిం 
చారు. వివాహ [పమేయములో త్రి విద్య, త్రీ పునర్వివాహము, రజస్వలానంతర 
వివాహము, |పేమవివాహము, అతి దాల్యవివాహంపలన కలిగేకీడు, పెద్దల 
విపరీతమైన వేడుకలు, వివాహసంబంధ మైన అమిత వ్యయము, దానివల్ల కలిగే 
కుటుంబహాని, మొదలైన విషయాలు చర్చించారు. మర్మత|పమేయములో 
ముహూర్త జాతక భాగాలు, పరకాయ (ప వేశం విద్యలు 
లవనే మూఢత్వం, (పశ్నలు చెపే బ్పవారి ప్రవర్త రన, సొము[దికళా స విషయాలు, 
న నిరసించారు, మను ష్యేతర జంతు సంజ్ఞా పమేయములో జంతువులు 
మాట్టాడగలవనే వాదం ఖండించారు. పరో శాదిజ్ఞాన పమేయంలో మనుష్యులకు . 
దివ్యదృష్టిక లదనడం పొరపాటని, వె వై ద్యపమేయములో గృహవై ద్యాన్ని గూర్చి 
వివరించి, సువర్ణ [ప్రమేయములోనీ 'చలోహాలు బంగారుగా. మారడం అసంభవమని 
నిరూపించారు. రక్షఃపభృతి [పమేయములో దయ్యాలు కలవన్న మూఢ 
విశ్వాసాన్ని ఖండించారు.? 


ఈయ్హన శైలి హేతువాద విమర్శరీతి, సంస్క రణాధిలాష తెలియడానికి 
ఆ [ప్రమేయముల సుంచి కొన్ని భాగాలు ఉదాహరిస్తాను ; 


ర్‌ 


1. “ళాస్రములయొుక్క [గంథములున్ను, ఇతఠాంశములను గురించిన 
(గంథములున్ను సులభముగా బోధపడేలాగు దేశభాషలలో వాక్యగంధములుగా 
[వాయించి [పింటుచేయించి అవే బాలురకు చెప్పించే పక్షమునందు బాల్యకాలము 
లోనే కాస్త్రములయొక్క_, ఇతరములైన అంఠములయొక్క_ జ్ఞానము వారికి 
త్వరగా కలుగడమునకు సందేహ మేమియులేదు” (విద్య (ప్రమేయము పు. 8). 
ఈయన  వందసంవత్సరముల [కింద (పకటించిన ఈ భావం నేటికీ మనకు 
ఉపాదేయంగానే ఉండి, విజ్ఞానశాస్త్రం నాడునాటికీ వి స్తరించిపోతూ వుండడంవల్ల 
“బంగారము చేసేవిద్యను సాధిసామనే వారిలో బుద్ధిమంతులున్ను ఉందురుగాని 
[గహచార సామాన్యముచేత వారిబుద్ధులు పొరపాటును పొందడమువల్ల ఇటువంటి 
యత్నములకు వారు పూనుకుంటున్నారని తోస్తున్నది.” అని ఈయన ఆవేదన 
పడుతూ ఆధునిక వై ద్యలోహశాస్తా9నుగుణంగా బంగారును చేయడం అసంభవ 
మని ఇలా [(వాశారు : 

2. “రాగి కరిగియున్నప్పుడు(ఒకానొకవస్తువు)అనగా ళోహసంబంధము 
గలిగియున్న పాదరసభస్మము మొదలయినవాటిలో నొకటి అందులోనుంచిన 
పక్షమునందు రాగికి నిజకాంతికం టె భిన్నకాంతి రావచ్చునుగాని ద్ర సువర్ణము 
కానేరదు. దానియొక్క సూక్ష్మ భాగములకు సువర్ణము తాలూకు సూక్ష్మ భాగ 
ములయొక్క. స_త్త్యమును, కాంతియున్ను కలుగనేరవు” (సువర్ణ [ప్రమేయము 
పుట_లి4). 

ఇక వివాహ పమేయము ఆయన ఆవేదనిర్వేదాలకు అద్దం. దానిలోని 
కొన్ని భాగాలు ఇవి: 

8. “బాలికకు అక్కర బట్టని పెండ్డియనగా చిన్నతనములోనే పెండ్డి 
చేసిన గర్భాధానము కాకమునుపే ఆ పెండ్లికుమారుడు చనిపోతే, ఆ పిల్లకు 
తిరిగి పెండ్రిచెయ్యక, ఆ చిన్నది ఆవిడెయొక్క_  యొవనము దుఃఖముతోనే 
వెళ్ళబుచ్చుకొనేలాగు కనిపెట్టడమునకు బాధ్యతగల వాడయ్యే తండ్రి ఎంత 
పాపమును, ఎంత దుఃఖమును పొందవలసియున్నదో వివేకశాలులయిన వారు 
యాచించ వలసినది.” (పుట-221) 

4. “సుఖమునున్ను, సంతోషమునున్ను, వివాహపరిస్థితినిన్ని పొందే 
హక్కు భగవంతుడు త్రీ పురుషజాతులకు సమానముగానే కలుగ జేసియున్నాడు, 


.గన్లుక తప్పిత మేమీలేనిది. అటువంటి పాక్కువల్ర నుంచి శ్రీ జాతీలో కొందరిని 
తప్పించడమునకు ఎవరికిన్ని న్యాయము ఉన్నట్లు ఎంచే వల్లి లేదు (పుట, 228). 


పెన ఉల్రేఖించిన భాగాలనుబట్టి పాక్చాత్య సంస్కృతి [పభావంవలన 
ఆంధ్రదేశంలో 19వ శతాద్ది ఉత్తరార్థంలో కలిగిన భావసంచలనానికి సామినేని 
ముద్దునారసింహనాయనిం వారివంటి మేధావులు ఏ విధంగా అనురణించిందీ, ఏ 
విధంగా కదలిపోయి భావపకటన చేసిందీ తర్వాత వీరేశలింగల పంతులుగారి 
వంటి వారినిగూడ ఎంతగా |పభావితులను చేసిందీ స్పష్టమవుతుంది. 

[ప్రమేయము అనే పదానికి కొలవదగింది, తెలుసుకొనదగింది అనే 
అర్థాలు ఉండడంవల్ల ఒక విషయాన్ని పరిమితంగా తెలుసుకొనడం, పరిమితితో 
(వాయడం అనేభావంతో ఈ [ప్రమేయం ఆఅనేమాటను సామినేనివారు వాడివుంటారని 
భావిస్తున్నాను. తర్వాతి వ్యాసక ర్తలెవ్వరూ తమ వ్యాసాలకు [ప్రమేయపదాన్ని 
పర్యాయంగా వాడలేదు. [ప్రమాణ [ప్రమేయాలన్నవి మనకు తర్క. వేదాంత 
శాస్త్రాల ముఖ్యాంశాలు, 
సంగ్రహము - పరవస్తువారు : 

ఈ వ్యాస ప, క్రియకు [పవ ర్తకులలో రెండవవారుగా మనకు తెలిసిన శ్రీ 
పరవస్తు వేంకట రామానుజాచార్యులయ్యవారు తమవ్యాసాలకు “సంగహములు" 
అని పేరు పెట్టారు. ఈయన విజయనగర వాస్తవ్యులు. 18282-1900 లలో 
ఉన్నవారు. సంస్కృత |పాకృతాది భాషలలోను, అనేక శాస్తాలలోను మహా 
విద్వాంసులు, “పండితాఖండల” బిరుదాంకితులు, గొప్ప వక్తలు. “సంస్కృతంలో 
'శభ్రార్థ సర్వస్వం" అనే విజ్ఞానసర్వస్వం కూర్చినవారు, భారత వర్షంల్మోష ప్రథమ 
మహామహోపాధ్యాయులు, ఆర్ష వాజ్మయ ప్రచారానికి ఒక ముద్రణాలయం 
స్థాపించిరి. [పాచీన భారతీయ మత ధార్మిక సాహిత్య సంస్కృతుల |పచారం 
లక్ష్యంగా వ్యాసాలు [వాళారు. ఒకొ్కాక్క వ్యాసాన్ని విడివిడిగా చిన్న పుస్తకా 
లుగా (పచురించారు. ఈయన మొత్తం 28 సంగహములు (వాశారు. 1. అలం 
కార సంగహము, 2. వర్ణనిర్ణయ సంగహము, కి, ఆర్షమత సంగహము, 4, 
ఆత్మసం[గహము, 5. శాఖా సం [గహము, 6. [కుతి స[గహము, 7. స్మృతి 
సంగహము, 8. వర్ణ సంగ్రహము, 9, వేద సంగహము, 10. వివాహ సంగ 
హము, 11. దేవతా 'సంగ్రహము, 12, ధర్మ జన్మసంగహము, 18. గుణసంగ 


7 


హను, 14, అవతార సంగహము, 15. కళా సంగహము, 16. కర్మ సంగ 
హము, 17. ముక్తి సంగహము, 18. ముక్తిమార్గ సంగహము, 19 [వమాణ 
సంగహము, 20. |పాయళ్చిత్త సంగహము, 21, పునర్వివాహ సంగహము, 22. 
రహస్య సంగ్రహము, 28. హిందూశాస్త్ర సషగహము. వీటిని ఈయన సమ 
కాలిక పత్రికలలోను [ప్రచురించారు.? ఈయన శైలికీ, ధర్మా థినివేశానికి ఒకటి 
రెండు మచ్చులు ఉదాహరిస్తాను. 


1. “నమః పరమ బుషిభ్యః జ ధర్మ సంగ హము. 


మేలు చెందుటకును, కీడు దొలగించుటకును [ప్రయత్నము సేయట సర్వ 


సాధారణము. మేలనగా సుఖకరము. కీడనగా దుఃఖకరము. తత్కాలములందలి 
మేలుకీడులకంటె ను త్తరకాలమునందలి మేలుకీడుల నాలోచించి నడచుట తెలివికి 


ఫలము. ఎంతదూరము వ్యాపించు మేలుకీడుల నాలోచించిన నంత ఎక్కుడు 
తెలివి గలవాడని తెలియవచ్చును.” 


2. “ధర్మము జేసినవాడు దాని ఫలము పరునిం జెందింప ,(బార్థించిన 
సీశ్వరుడందుల కియ్యకొనును. బరుని యధర్మ ఫలమును దాననుభ వించెదనని 
మరియొక ,డు (పారించిన నా యొరుని యధర్మ దండనము దప్పించునుగాని 
వాని యధర్మ మెంతదియగునో యంతకుందగిన దండము దాజెందవలయును” 
(పురుషార్థ [పదాయిని 1872 అక్టోబరు సంపు, 1, సం. 10) 

సామినేనివారి 1850 పాంతపు వ్యాసానికి, పరవస్తు వారి 1872 నాటి 
వ్యాసానికీ ఉన్న రెండు దశాబ్దాలలో ఏర్పడిన ఇలీభేదం, విషయ వివరణభేదం 
స్పష్టం. పరవస్తు వారి వ్యాసాలు ఉపక మోపవాదనోపసంహారాలతోను, [గ్రాంధిక 
భాష అయినా చిన్నచిన్న వాక్యాలతోను విషయనివేదనై క |పవణత తోను, ఉం 
తడం చూడగా వ్యాసరచనలో ఎంతోమార్పు ఏర్పడినదనడం చెప్పనక్కరలేదు. 
కనుకనే వీరేశలింగం పంతులుగారి శైలికి పరవస్తువారిశైలి మాతృక అని 
శ్రీ కాశీభట్ట బహ్మయ్యకాన్ర్రిగారు పెద్దాపుర సంస్థాన చర్మిత విమర్శ పీఠికలో 
[పస్తావించడం అప్పటి వ్యాసరచ నా గతిని సూచిస్తుంది. 

పరవస్తువారు తమ వ్యాసాలకు సంగహమన్న పేరు పెట్టడానికి కారణం 
సంస్కృతంలో శాస్త్ర సంపదాయంలోని పద్ధతే అయివుంటుంది. అర్థ సంగహం 
స్మృతి సంగ్రహం, తర్క. సంగహం వంటి శీర్షికలు, వైష్ణవ సంప్రదాయంలో 


8 
తమిశంలోని “శరుక్కం"” (సంగహం) అనే పేరుతో భగద్యిషయాలను' (కోడి 
కరించి సంగహించి చెప్పే తీరు తెలిసినవారు గనుక ఈయన “సంగవహముూ” 
అనే పేరును ఎన్నుకొని ఉంటారు. తమది తమ భావాల కోడీకరణ సంగహం 
గనుక, అనీ భావిస్తున్నాను. 


శ్రీ జియ్యరు సూరి: 

[ప్రాచీన వ్యాసక ర్రగా పేర్కొనదగిన మూడవ వారు శ్రీ జియ్యరు సూరి 
గారు. ఈయన బెంగుళూరులో 26వ పదాతి పటాలపు బాలికా పాఠశాలలో 
ఆంధో పాధ్యాయులు. 18వ శతాబ్దం ఉత్తరార్థంలో ఉన్నవారు. 1875 లో 
“ స్రీ కళా కల్లోలిని ” అనే [గంథం [పకటించారు. దీని రెండప భాగమైన 
“స్రీ విద్యామణి ” లో 69 వ్యాసాలున్నాయి. ఈ వ్యాసాలన్నీ స్రీల విద్యాభి 
వృద్ధిని, విజ్ఞానాన్నీ (పతిపాదించేవి. [పతి వ్యాసమూ రెండు మూడు పుటల 
పరిమితితో సులభ సుందర శె లిలోఉంది. ఇందులోని వ్యాసాలలో స్రీలకు విద్య 
ఆవశ్యకము, చదివిన వారికిని చదువని వారికిని గలభేదము, విద్య ్రీలను 
చెరుపదు, భగవంతుని నరయ విద్యవలయును, చదువని స్రీలు [ప్రసంగము 
వినువిధము, స్రీలు చదివిరేని పురుషులకు సహాయము, శ్రీలు చదివిరేని బిడ్డలకు 
నుపయోగము, పాత్మివత్యమునకు విద్యయే రక్షకము, భగవన్మ హిమము, 
జనులందరు సమానులు, పురుషుడు గ్రని [పవర్తింపజేయవలసిన [పకారము, 
శ్రీ ధనము, వితంతు నిర్భాగ్యము _ మొదలయిన వ్యాసాలలోని భావాలు 
తర్వాత ఫ్రీ వీరేశలింగంగారిని |పభావితులను చేసినవని బప్పవచ్చును. ఈ 
[గంథం “వివేక వర్ధని” పత్రికలో సమీకితం కావడంవల్ల, సంఘసంస్కరణ 
దృష్టి ఉభయలకు సమానంకావడంవల్ల ఈ శీర్షికలను ఫోలిన శీర్షికలతో కొన్ని 
సందర్భాలలో దాదాపు ఒకే శీర్షికతో శ్రీ పంతులుగారు వ్యాసాలు [వాయడంవల్ర 
జియ్యరు సూరి వ్యాసాలను ఆయన ఆకళించుకొన్నారనడం నిస్స్పంశయం. 


(ఫ్రీ జియ్యరు సూరి శైలి మొదలయినవి తెలియడానికి ఈయన వ్యాస 
ములలోని రెండు భాగాలు ఉదాహరిస్తాను. 
(స్రీలు బోదిబిరేని వుడవములవ నవోయము 
- -. స్త్రీలు చదివిరేని వారలకు సకల వివేకములును గలుగును గావ, 


9 


వారలు పురుషులకు మంతుల వలె సమయమునందు బుద్ధిగజపుదురు; కార్య 
దర్శుల వలె గృహకృత్యముల నంతయు నడిపించుకొందురు; గణకుల వలె 
గృహసంబంధమగు లెక్కలనంతయు [వాసికొందురు; జనని వలె బురుషులను 
సంరక్షింతురు. కావలివారి వలె నింటి వస్తువుల నంతయుం గాపాడికొందురు; 
పాచకవర్యుల వలె బురుషుల నాలుకల కింపగునట్టు భవ్యాదుల వండి యుపచ 
రింపుదురు; వైద్యుల పలె దేహ సౌఖ్యమున కుచితమగు కార్యములను వెదకి 
యొనర్పుదురు. సంగీత పాఠకుల వలె నింపగు పాటల బాండియు, ఇంగిత మెలి(గి 
మాటలాడియ పురుషుల యాయాసముల దీర్తురు; ఉత్తమ మిత్రుల వలె బురు 
షల యాపదల కొదగుదురు; పురుషులు ఫొరదాటుగా నడిచిలేని, వారలకు 
గురువు వలె నుపదేశింపుదురు. స్రీలకు విద్య గబపని హేతువు వలన నింతటి 
[పయో జనములను పురుషులు పడయక పోవుట యెంత బుద్ధిహీ నతయో యోచింప 
పచ్చును, ఇప్పుడు స్రీలు చదువనివారుగా నుండుటవలన పురుషులు తమ 
కృత్యములకు సంబంధించిన వెలిపనులతో(గూడ నింటి పనులను సయితము 
వహించుకొని, రెండు గుజ్లాములు కట్టి యీడ్వవలసిన బండిని నొక గుబ్దము 
మాతమే యీడ్చునట్టు తాము శమపడవలసి యుండును, 

“గొప్ప కుటుంబముల యందు ననేకులు బంధువులును, బిడ్డలును, పసి 
వారలును ఉండుఓవలన మాటిమాటికి కలహములును, మనస్తాపములును సంభ 
వించుచునే యుండును. కుటుంబపు బెత్తనకతె చదువని యవివేక కిరోమణిగా 
నుండెనేని యది యా కలహసంకటముల నివర్తిసేయను, తక్కి_నవారికి బుద్ధి 
గఆపను ఎట్టు సాధ్యమగును ? గుడ్డివానికి [గుడ్డివాడు [తోవంజూపను, మొండి 
వానికి మొండివాడు భరతనాట్యము నేర్పింపను గూడునా? నిరక్షరకుక్షినిగా 
నుండెడు పెత్తనక ల్రై పనివాం[డు సేయు [ముచ్చిములను, తచ్చనలను, మోస 
ములను, వేనములను క నిపట్టి పదార్థచ్చేదము రానట్టు కుటుంబము నేలాను 
పరామర్శింప(గూడును ? “మూఢుని యాస్తి మొదటికే నాస్తి” యనునట్టు 
స్రీలకు చదువు లేకుండుటంజేసి [దవ్యనష్టము సయితము సంభవింప నెడము 
గలుగుచున్నది". త్రీ కళాకల్లోలిని ఇ (పుట. 65, 64). 


అబిద్యూవ తులు వొలురవ ౪ [తుభులు 
“ఇదియు(గాథ చడువని స్రీలకు విద్యాప్రభావము- తెలియనందువలన 


10 


రు బిడ్డల చదువునకు సయితము విఘ్నము సేయుచుందెదరు. చదువునట్టు 
డ్డలను తండిగారును, ఉపాధ్యాయులును దండించునప్పుడు వారిని తల్లిగారు 
'ండించి చదువునకు విఘాతము చేసెదరు. “*తా.జెడిన కోతి వనమంతయు( 
'డిపెను” అను సామెత దీనికి మిగుల సానుకూలమై యున్నది". _- స్రీ కళా 
'ల్లోలిని = (పుట 47). 

ఫపన్యాసం = వ్యాసం 

వీరేశలింగం పంతులుగారు వ్యాస స్మప్మకియను చేప ప్టేకాలానికి వ్యాసానికి 

$ంగహమనే చేరు మరుగై (ఉపన్యాసము అనే పేరు (పచారంలోకి వచ్చింది, 
నేడు వాగూపమయిన వివరణనే మనం ఉపన్యాసమని వ్యవహరిస్తున్నాము. 
కొని, ఆ నాడు రిఖితరూపమయినదాని కే ఉపన్యాసపదం పర్యాయంగా ఉండేది. 
ఒక వ్యాసం అచ్చు (పతి ముఖపత్రం మీద “తేదీ 15-8-1875 రాజమహేం[ద 
వరమున విజయనగరము మహారాజావారి బాలికా పాఠశాలయందు కందుకూరు 
వీరేశలింగంచే నీయబడిన ఉపన్యాసము" అని మొదటి ము[దణ సమయంలోఉన్న 
మాటలు తర్వాత మారాయి, పంతులుగారు స్వీయచరితలో వ్యాసము అనికూడ 
చాలాచోట్ల ఉదాహరించ డంవల్ల ఈయన కాలంలోనే ఉపన్యాసమనే వ్యవహారం 
సన్నగిల్లి “వ్యాసమనే మాటే స్థిరపడినట్టు తోస్తుంది. ఇలా స్థిరపడడానికి కారణం 
వ్యాసమనే సంస్కృత పదాసికిగల వ్యుశ్చ కే కావచ్చు. 


శ్రీ వీరేశలింగం పంతులుగారు : 


ఆధునికాంధ సాహిత్యంలో అనేక [ప క్రియలకు శ్రీకారం చుట్టి, మరి 
కొన్నిటికి [ప్రాచుర్యం కలిగించి పట్టంకట్టిన వీరేశలింగం పంతులుగారే ఈ 
వ్యాసపు క్రియనుగూడ సుసంపన్నం చేశారు. ఈయన సంఘ సంస్కరణోద్యమ 
సారధులు కావడంవల్ల అనేక విషయాలపై (వాయడం, ఉపన్యసించ డం అవసర 
మయింది. ఈ [పృకియలో ఈయన స్పృశించని విషయంలేదు. మత సాంఘిక 
రాజకీయార్థిక నై తికాది విషయాల పరిశీలన పరామర్శ విమర్శనాలే ఈయన 
వ్యాసపరంపర. “పంతులుగారి వచనరచన సరళమును, ప్రసాదగుణభూయిష్ట 
మునునై యుండును. 'సీలవముగాని పేశలతయు, కటువుగాని (గాంధికత్యమును 
పంతులుగారి వచనశైలి సొంపునకు చిహ్నములు" ఆని (క్రీ రాయసం వెంకట 


11 


శివృుడుగారు (వాశారు. ఈయన సంఘ శేయస్సే. లక్ష్యంగా గలవారు గనుక 
“వివేకవర్ధని” “సతీహిత బోధిని”, “సత్యసంవర్ధిని” “చింతామణి” పత్రికలను 
నడిపి వ్యాసపరంపరను ధారా సంపాతంగా కురిపించారు. అందువల్లనే ఈయన 
తక్కిన రచనలన్నీ ఒక యెత్తు, వ్యాసాలే మరొకయెత్తు అన్నట్టు ఉంటుంది, 


ఈయన రచనలలో వ్యాసాలు దాదాపు నాలుగువేల పుటలు. ఈయన 
వివిధ విషయాలపై రచించిన వ్యాసాలు, వివిధ సమావేశాలలో ఇచ్చిన లిభితో 
పన్యాసాలు దాదాపు 200 ఉంటాయి. వీటిని స్థూలంగా 1. మతనై తిక విష 
యాలు, 2. సాధారణ సాంఘిక విషయాలు, శి. రాజకీయాలు, 4. శాస్త్రీయ 
విషయాలు, 5. | విద్యా స్రీ పునర్వి వాహ విషయాలు, 6. జీవిత చరితాత్మ 
కాలు- అని ఆరు విభాగాలు చేయవచ్చు. ఈయన 1875 మొదలు 1897 వరకు 
అనర్గళంగా వ్యాసాలు |వాశారు. ఈయన చివరివ్యాసం “బమ్మెరపోతనా 
మాత్యుడు" ఆంధప, తిక 1918 సంవత్సరాది సంచికలో ముదిత మైంది. 


పంతులుగారు సంఘసంస్కరణ తత్పరుల గనుక వారి వ్యాసాలు ఈ 
విషయమయ్యే ఎక్కు.వ సంఖ్యలో ఉన్నాయి. దేశీయమహానభ-దాని ఉద్దేశములు, 
ఇంగ్లీషు పిభుత్య మువలన లాభములు, రాజ్యాంగ సంస్కరణము = కులాచార 
సంస్క_రణము, మొదలయిన వ్యాసాలలో ఈయన రాజకీయాభిపా9యాలు తెలుసు 
కోవచ్చు. హిందూదేళాభివృద్ధి మార్గము, కృష్యాది వ్యాపారము- అనే వ్యాసాలు 
భారతదేశపు ఆనాటి ఆర్థిక విషయాలను గురించి ఈయన అభిపాం9యాలు 
తెలుపుతాయి. విద్య, విద్యాభ్యాసోద్దళ ము, సంఘవిద్యాథ్యాసము, రాజకీయ 
పాఠళాలలు- అనేవి ఆనాటి విద్యాసమస్యలను చర్చిస్తాయి. కాలమును సద్విని 
యోగమునకు దెచ్చుట, అసద్గంథములు, కాలముయొక్క నిలువ, దేశభాషలు, 
ఆంధ భాషాభివృద్ధి మొదలయినవి భాషా సాహిత్యాలమై ఈయన మనోభావాలు 
తేటతెల్చం చేస్తాయి. పండిత ఈశ్వరచంద విద్యాసాగరులు, పండిత 
రమాబాయి, సరస్వతి, అహల్యాబాయి మొదలయిన వ్యాసాలు జీవితచరి తలకు 
సంబంధించినవి. ఆసీబిసెంటు, బండారు అచ్చమాంబ, విక్టోరియా మహారాజ్ఞి, 
దేశిరాజు 'పెదబాపయ్య మొదలయినవారినిగూర్చి వ్యాసొలు [వాళారు, సీత్రి, 
సుజ్ఞానము, విద్యకం టె సీత్రి ముఖ్యము, ఇతరులను సత్కా ర్యమునకు (తిప్పు 
వారి క్రమమ్కు మన బాలుర నీతివర్తనము, నీతివిద్య, మానుషధర్మము, 


(2 


వీవిశముయొక్క పరమార్ధము, దానిని పొందుమార్గము = అనేవి పంతులుగారు 
నైతిక విషయాలపై [వాసిన వ్యాసాలు. త్రీలకోసమై శాస్త్ర విషయాలను 'సతీ 
హితబోధిని” అనే మాసపష్మతికలో ప్రచురించారు. జ్యోతిళ్శాస్త్రము, సూక్ష్మవస్తు 
దర్శనయంతము, మంచుగడ్డ, ఆగ్నిపర్యతములు- మొదలయినవి ఆధునికళా స్త్ర 
విషయకాలు. ఈయన వ్యాసాల విషయవై విధ్యం, సత్యసాన్నిధ్యం, శైలి తెలుప 
డానికి రెండు మూడు వ్యాసభాగాలు ఉదాహరిసాను. 

1. “కాలమును సద్వినియోగమునకు. దెచ్చు విషయమయిన విధులను 
(వాయ' బూనుకొ షట యెంతయ్లు( గష్టమయిన పనియే యయినను, ఆ విషయ 
మును గూర్చి శక్కంగా వాయ(గలిగినచో నంతకంటె లోకమున కధిక 
[పయోజనకరమగ్వునది మజియొక్కటి లకహోవుట చింతించి, లోకోపకారమే 
ముఖ్య [పయోజనముగా నెంచుకొనుచుండెడి యే విలేఖకు(డును దాని విషయ 
మయి కొన్ని పంక్తులయినను దన క క్రికొల(దిని వాయక యూరకుండ (జాల(డు 
గదా! కాబట్టి యట్టి మహా విషయమును సవి స్తరముగా [వాయ శక్తులము కాక 
పోవుట యెజణింగియ, మేమును శ క్ష్యనుసారముగా నించుకంత |పయత్నించి 
చూతముగాక యని మాకు(దోంచిన యసభ్మ్యిపాయములను గొంచెము [వాయంబూను 
కొన్నారము. గుణగహణపారీణులు మా వాక్యముల యందలి గుణమునే 
[గహింతురుగాక |” (కాలమును సద్వినియోగమునకు( దెచ్చుట, ఉపన్యాస 
దుంజరి, ర వ సంపు. పుట, 189). 


2, “అతిబాల్య వివాహములలో వధూవరుల పరస్పరానురాగమును' 
ఇష్టమును రేకపోవును గనుక తబుచుగా బహుదంపతులు సుఖమెబు(గనివారు 
గానే యుందురు; కొన్ని సమయముల యందు వారు పెద్దవారు గాకమునుపే 
యెవ్వరికో దైవయోగముచేత [ప్రాణవియోగము సంభవించి వృధావ్యయమునకు( 
గారబమగుటయే గాక నిరపరాధినులయిన కన్ని యలు యావిజ్జీవమును మగణ 
మునకంటెను హీనమయి తీవ వేదనాకరమయిన దుర్భర వైధవ్య దుఃఖము పాలు 
కావలసినవారగుచున్నారు. కొన్ని సమయముల యందు మరణము సంభవింపక 
పోయినను వ్యాధుల చేత దంపతులయందెవ్యరై న వికలాంగులును, దుర సలులును 
నగుట సంభవించి బహుకష్టములపాలగుచుందురు”. (అతిబాల్యవివాహము వ 
6వ సంపు., 420 పుట.) 


{శ్రే 


తీ. మన దేశములో నంతకంతకు విద్యాభివృద్ధి కావలసినంత యగుచు 
న్నను, విద్యార్థుల సీత్తి [పపర్తనము విషయమయి రలేశమయినను (శోద్ధ వహాంచి 
వారిని సన్మార్గమున నడిపించుటకు తగిన సాధనముల నేమియు నాలోచించు 
చుండలేదు. అందుచేత మన విద్యార్థులు కొంత వయస్సు రాంగానే పాపకార్యము 
లలో నెర్టిను పరమ హేయమయిన వ్యభిచారము నందు (పవేశించి తమ దేహములను 
చెడగొట్టుకొని, యనేకములయిన డయితరాపత్తులనకూడ _దెచ్చు పెట్టుకొను 
చున్నారు. దీనికి నిదర్శనముగా మొన్న సీ నడుమను కలకత్తా నగరమునందు 
జరిగిన యొక ప్యసనకరమయిన కథను కొంత వివరించుచున్నాను. *.” (మన 
బాలుర నీతివర్తనము. సంపుటి-8, పుట 426.) 


పంతులుగారి వ్యాసాలు, ఉపన్యాసాలు పరిశీలిస్తే, ఈయన విప్టవవాడి, 
క్రాంతదర్శి, దెశోద్దారకుడు, సంఘసంస్కార వీషితుడు, మహిళా జనరక్షకుడు, 
దీనజనబాంధవుడు అని విశదమవుతుంది. “వ్యానమునకు రచయిత యొక్క 
వ్యక్తిత్వము (ప్రధానము. జీవితమును గుబించియు, వ్యాసవిషయమునుగూర్చి యు 
నాతని నాలోచనలును, అతని భావపరిణామమును ముఖ్యములు, తన యభి[వా 
యములనెట్టు ఉపక్రమించి, సాగించి, యుపనంవారింపవలయునో యాతడెటిగి 
యందలి మెలకువలను [గహించుచుండవలెను”.9 అని శ్రీ రాయసం వేంకట 
శివుడుగారన్న వాక్యాలతో పరిశీలిస్తే, వీరేశలింగం పంతులుగారి వ్యాసాలు 


ఆ కాలపు వ్యాసరచనకు ఉత్తమ దృష్టాంతాలు. 


ఉపన్యాస, వ్యాసపద చర్చ 


ఇప్పటికి. అంచే ఆయన కాలానికి [పమేయం, సం|గహం, ఉపన్యాసం 
అనే పదాలు వెదొలగి వ్యాసం అన్నమాట స్థిరపడిందని ఇదివరకే అన్నాను. 
పంతులుగారి కాలంలోనే మొదట్లో ఉపన్యాసం అనే వదం వాడుక కావడానికి 
కూడ కారణం ఉంది. “ఉపన్యాసము = ఏదేని విషయము నెత్తి విస్తరించి 
చెప్పుట; ఉపన్యసించు = ఉనుచు; “పురుషోత్తమునందు చి తంబుపన్యగసించి'.._ 
భాగ=ంస్కం-£, “ఉపన్యాసము చేయు” అని శబ్దరత్నాకరం అంటున్నది. వాచ 
స్పత్యంలో-“ఉపన్యాసః జా 1. వాక్యోషక్ర మే, 2, వాక్య[ప మోగే ఉపదారచ్చం 


శబ్ద, ఉదా: తస్మాది బ్రహ్మ జిజ్ఞానోపన్యాసముఖున ళరీర, భాష్య, మూలవికాయ 


14 


మయ ముపన్యాసః శోంకయతి ౬ మూలవిర్‌. లి. విచా రే.పుణ్యముపన్యాసం 
విబోధత - మను. ఉపన్యాసం-విచారం = కుల్లూకభట్టు. 4. విళ్వాసేన 
స్వనమీషేదవ్యాదిన్యాసే ఉపనిధేచ” అని ఆర్థాలున్నాయి. అంటే 'ఉపిని ఉప 
సర్గపూర్వక అస ధాతువుకు ఉంచు, ఉపకమించు, మాటలు ఉప్మకమించు, 
భావాలు తెలుపు అనే అర్థాలు ఉండడంవల్ల, తన భావాలు తెలిపే మాటలకు 
ఉపక్రమించడం ఉపన్యాసం గనుక, అది లిఖితరూపమైనా వ్యాగూపమైనా, ఉప 
న్యాసమనే మాట వాడుకలోకి వచ్చి వుంటుంది. కాని. తర్వాత రిభీతరూపమైన 
ఉపన్యాసం వాక్పస క్రి లేక, (పసంగించే అవసరంలేక లిఖిత రూపంగా విస్త 
రించడం పరిపాటి కావడం వల్ల ఉపన్యాసపదాన్ని వ్యాసపదం తోసిరాజన్న ది. 
వ్యాసపదానికి అమరకారుడు “విస్తారో విగహో వ్యాసః” అని మరి రెండు 
పర్యాయాలు ఇచ్చాడు, విస్తరించుట అనే అర్థంలో. విస్తరించి వింగడించి 
చెప్పడం [పధాన కావడంవల్ల వ్యాస శబ్దానికి [ప్రాచుర్యం వచ్చివుంటుంది. ఆలా 
విషయవిభాగం చేసినవాడే కదా వ్యాసుడు. 


వీరేశలింగం సమకాలికులు 

వీరేశలింగ యుగం అన్ని నన సాహిత్య ప్మకియలకూ పంటభూమీ 
అయినర్లే వ్యాస షకియకూ అయింది. ఈయన సమకాలికులైన పలువురు 
మహోద్దండ పండితులు ఈ |ప|క్రియను చేపట్టారు. ఇది కేవలం మత పచార 
సంఘసంస్కరణలకే కాక శానస్త్రీయదృక్పథం గల పరిశోధన రంగానికీ, ఇతర 
విషయాలకూ విస్తరించి _ భాషాసాహిత్యం, చరిత, భూగోళం మొదలయిన 
విజ్ఞానశాస్రాది విషయాలపై ఆకరము, సూచికలు ఇచ్చీ ఆధునిక రీతికో 
వ్యాసాలు [వాయడానికి నారులు పోయడం జరిగింది. ఇలాటి రచనలు సాగిం 
చిన వారిలో వీరేశలింగం పంతులుగారి సమకాలికులలో పేర్కొనదగిన (పము 
ఖులు కొందరిలో కాశీభట్ట (బహ్మయ్యళాన్త్రిగారొకరు. 

ఈయన “ అల్పదోషమునై నను కావ్యమునందు సహింపక, విమర్శ 
చేసేటప్పుడు, యమునికన్న ఎక్కువ నిర్భ్భణుడని పేరుపొందిన పండితుడు” 
అని గిడుగు రామమూ ర్తిపంతులు గారిచే [(పశంసింతులు. ఈయన వీరేశలింగం 
గారికి [పథాన పత్యర్థి, పంతులుగారి మత సాంఘీక సాహిత్య రచనలన్నిటిని 
విమర్శిస్తూ పరళ్శతంగా వ్యాసాలు (వాశారు. ఈయన సంస్కృతాంలధథ్రాంగ్తభాషా 


(క్రీ 


సాహిత్యాలలో నిష్ణాతుడు. తులనాత్మక పరిశీలన చేసి, పెక్కు విమర్శవ్యాసాలు, 
(పకృతిశాస్త్రవిషయక వ్యాసాలు |వాశారు. తత్త్వమసి, శ్రీకృష్ణుశు జారు(డా ?, 
రావుబహద్దరు వీరేశలింగం పంతులుగారి ఆత్మజ్ఞానము, [బహ్మసమాజికులు, = 
విగహారాధనము, అద్వైతము = తద్విరోధులు, హిందూమతమును _ దాని 
ధర్మములును, - మొదలయిన విమర్శవ్యాసాలే కాక, జగము సృజింపబడినదా 2, 
భూమి ధిరుగుచున్నదా ?, భూమి తిరుగుటకు ఆధారమేమి ?, రాశిచకము, 
పంచభూతములు, భూమి యొక. ఆకర్షణశ క్రి, రామాయణ మునందలి వానరు 
లెవరు ?, [గహణక థాదర్పణము. ణు మున్నగు విజ్ఞానళాస్త్రీయ వ్యాసాలు 
(ప్మాక్పతీచీ విజ్ఞానసమ్మేళనంతో [వాకారు. ఇవన్నీ తర్వాత ఉపన్యాసపయో నిధి 
(1910), ఉపన్యాసమంజరీ విమర్శనము అనే వ్యాస సంపుటాలలో చేర్చ 
బడ్డాయి, 

(శ్రీ దాసు శ్రీరాములుగారు బందరులో జన్మించారు. తర్క-వ్యాక రణ 
వేదాంత, సంగీత సాహిత్యశాస్తాాలలో మహాపండితులు (18461908). 
ఈయన “అనల్ప జల్పితాకల్పవల్లి' అనే పత్రిక నిర్వహించి, దురాచాగ భంజని, 
ఆచారనిరుక్తి మొదలయిన వ్యాసాలు (వ్రాశారు. కాని, ఈ రెండు మ్మాతమే 
ఉపలభ్యాలు. ఆచారనిరుక్తి 1890 లో రచితం. దీనిలో ఆచారమనే పదానికి 
భిన్నార్ధాలు తెలుపుతూ, ఆచారాచరణావళ్యక తను వివరిస్తూ, పెక్కు స్మ తి 
పురాణాలు ఉదాహరించారు. దురాచార భంజనిలో దురాచారాలు ఖండించ బడ్డాయి. 
ఏలూరులో న్యాయవాదవృ త్తి అవలంబిస్తూ సారన్వత కృషి ఆటవిడుపుగా 
సాగించిన దాసు (శ్రీరాములుగారు ఆచారమంటే, “ధర్మముయొక్క రూపము” 
అని వివరించడం గమనించదగింది. 


మహోపాధ్యాయ బిరుదాంచితులైన ఆచంట వేంకటరాయ సాంఖథ్యా 
యనళర్మ వైజ్ఞానిక వ్యాసాలు (వాసిన తొలి వ్యాసక ర్తలలో ఒకరు 
(1864-1985). ఈయన “సుజన (పమోదిని' ష్మతికను (10-6-1881) నడిపి 
తమవ్యాసాలను (పచురించారు. విజ్ఞాన విషయాలపై వ్రాసిన వ్యాసాలను 
“రహస్య దర్పణము” (1894) అనేపేర సంపుటంగా (ప్రచురించారు.!0 

వ్యాస్మష్మకియను చరిత్ర పరిశోధనరంగానికి మళ్ళించి, పాళ్చాత్యులు 
అవలంవి౭చిన పరళోథన పక్షతులను ఆకోశించుకొని, భారతీయ పరిస్టితులకు 


16 


అనుగుణంగా మలచుకొని చారిత్రక వ్యాసాలు రచించిన (ప్రపథములు శ్రీ చిలు 
కూరి వీరభ(వరావుగారు (1872-1889). ఈయన వీరేశలింగం గారిపైన 
“ఆంధ్యపకాశిక” అన పత్రికలో వ్యాసం వా9శారు. దేశోపకారి, విబుధరంజని 
పత్రికలలో పనిచేసి పెక్కు చారితఏక వ్యాసాలు వాంశారు,. 

20౪ శతాబంలో సాహి రో ంమానికి మూల సంభమె విజ్ఞాన సర్వస్వం 

(ట్‌ ఖల చీ (= 
ఒంటి ఉద్గ ంథినికి నారులుపోసిన ట్ర కొమడా బ్రాజు లక్ష కణ నాకిని 19ప 
శతాబం చిటచివరి వాాసరచయితలలో పంధానులుగా సేద రొ-నవచ్చు. ఈయన 
౧ టబ లి 

(1877-1928) లో ఉన్నవారు. 1399 లో ఆ3లుగు జనానా పతి9కలో 
“విశ్వంయొక్క- డరాట్‌ స్యరూపము”, “ విశ్వంయొక్క బాహ్యస్వరూపము 
ఆనే వ్యాసాలను సంభాషణ స్వరూపంలో వాశారు. విజ్ఞానచందికా |గంథ 
మాలతో వైజ్ఞానిక, రాజకీయ విషయాలతోను, విజ్ఞాన సర్వస్వంతో విశ్వవిష 
యపరిజ్ఞానంతో ను ఆంధా వళిని సంపన్నులను చేయడానికి 19వ శతాబ్ది చివరి 
లోనే మూలబంధం వేకారు. 


వ్యాసం.ప(తిక అ దోహదం 


వ్యాస |పకియను ఇంతగా విస్తరింప జసినవి పషృతికలు. ఇవికూడ 
మనకు పాశ్చాత్య [ప్రభావం వల్లి వచ్చినవే. ఇవి తొలిరోజులలో మత [ప్రచారం 
కోసం. సంఘ సంస్కరణ కోసమూ వెలువడినా తర్వాత తర్వాత వీరేశలింగం 
పంతులుగారు కొక్కొండ వెంకటరత్నం పంతులుగారివంటి వారి చేతులలో 
సాహత్య |పచార సాధనాలుగాను అయ్యాయి. 

తెలుగులో మనకు తెలిసినంతవరకు వెలువడిన తొలిప తిక 'సత్యదూత' 
(18865). ఇది బళ్లారి క్రైస్తవ సంఘం వారి నిర్వహణలో మద్రానునుంచి వెలు 
వడేది, దీని తర్వాత చెప్పదగింది “వృత్తాంతిని' (1840 2). తర్యాతిది “వర్త 
మాన తరంగణి" (1842.57). పిదప సంబోధకౌముది (1852), దినవ ర్ర 
మాని (1861-68), హితవాది (1842.47 2). శీ9 యక్షిణి (1868.67) 
మొదలయిన పత్రికలు వచ్చాయి. అయితే వీటిని గురించిన వివరాలు మనకు 
అంతగా తెలియవు అంటే వ్యాసాలు పచురించిన విషయం 1844 లో పాఠరంభ 
మైన 'త త్త్యబోధినిి మొదలుకొని లెక్కకు మిక్కిలిగా మత నైతిక సాంఘిక 


17 


విద్యాసాహిత్య విషయాలు పిచురించాయి- 

ఈ 'తత్త్య టోధిని' చెన్నపురి వేదసమాజం యాజమాన్యాన వెలువడేది, 
వేదసమాజమనేది బ్రహ్మసమాజానికి పూర్యరూపం. ఈత త్త్వజోరిని [ప్రభావం 
వీరేశలింగంగారిపై చాల వుంది. దీనిలో వచ్చిన వ్యాసాలన్నీ త త్త్వవోధిని 
1,2, 8 అనే పేరుతో సంపుటాలుగా వెలువత్తాయి. పీరేశలింగంగారు తమ 
వివేకవర్ధినిని ఇలాగే సంపుటాలుగా |పకటించడానికి త త్వబోధినే కారణం 
కావచ్చు. 


త _త్త్వటోధిని తర్వాత ఆదే సమయంలో వెలువడిన సుజనరంజనిని 
(1864) పేర్కొనవచ్చు. ఇది ఆ కాలంలో ఇంగ్లాండునుంచి [పచురితమయ్యే 
“ది జర్నల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ” అనే పతికతో సాటి వచ్చేదని త_త్త్యబోధిని 
పత్రికే [పళంసించింది. 11 

తర్వాత చెప్పదగినది మహామహోపాధ్యాయ కొక్కాండ వేంకటరత్నం 
పంతులుగారి ఆంధభాషా సంజీవని (1871 నవంబరు 28). శః పత్రికలో 
సారస్యత విషయ చర్చలు, సాంఘిక రాజకీయ విషయాలు, [గంథ సమీక్షలు, 
కవితలు మొదలయినవి (పచురితమయేవి. ఇది దాదాపు 20 సంవత్సరాల పాటు 
వచ్చింది. ఈ షృతికను గురించి సమకాలిక పుత్రిక “పురుషార్థ (పదాయిని' “ఈ 
పతికయందు చదువుటకు మిగుల నానందముగను, ఉపయు క్రముగాను నుండు 
ఆంధభాషా విషయములను, .... దేశ భాషాభివృద్ధి కరములగు నికరములై న 
పద్ధతులును, మంచి వృత్తాంతములును, ఇంకను కొన్ని కొన్ని విషయములును, 
ఎన్నికకు రాదగిన తిన్నని మధురమైన శైలితో (వాయబడుచున్నవి” (1872 
జులై సంపు - 1, సంచి-7) అని [పశంసించింది. 

శ్రీ ఉమారంగనాయకులుగారి సంపాదకత్యంలో బందరునుంచి వెలు 
వడుతున్న ఈ పురుషార్థ [పదాయినికిని (1872) ఆం ధభాషా సంజీవనికిని, 
ఏద్యావీషయక మైన వాదవివాదాలు జరిగేవి. పురుషార్థ [పదాయినిలో సామెతలు, 
సమస్యాపూరణములు సాంఘిక రాజకీయార్థిక రాజకీయ మత నైతిక విషయాలు 
శాస్త్ర చర్చలు, పొరన్వత విమర్శలు, [పకృతి ళాస్త్ర వ్యాసాలు, తక్కిన ఉప 
యోగకర విషయాలు వెలువకేవి, “ఈ ప్యత్రికయందు శాస్త్రము, భోష, మతము, 
వైద్యము, జొషధములు, సీత్రి, వ్యవసాయము, దోహదము, విద్యాషిషయములు, 

2 


దేహారోగ్య విషయములు, గృహవిద్యలు, దేశకాల జీవనచర్శితలు, వురాతన 
స్థితులు, ధర్మశాస్త్ర విషయములు, వృత్తాంతములు మొదలగునవి (పచురితము 
లగును” అని ఈ పతిక |పతిసంచికలోను (ప్రకటన చేసేది. 


దీని తర్వాత చెప్పదగినది విశాఖపట్టణం నుంచి వెలువడిన “సకల 
విద్యాభివర్ధని”. దీనిలో కవి జీవితములు, వైద్యము, అర్థశాస్త్రము మొదలయిన 
వానిని గూర్చిన వ్యాసాలు ఉండేవి. అప్పటి విచితమేమిటంటే, [పళ్నోత్తర 
రూపవ్యాసాలు వెలువడడం. ఈ పషతికలోనే (థ్రీ పరవస్తు వేంకట రంగాదార్యు 
లయ్యవారు తమ సం[గహములను [పచురించారు. 


ఆ కాలంలో శ వీరేశలింగం గారికి పముఖ [పచారసాధనమైన వివేక 
వర్ధని” 1874 లో మాసపతికగా పారంభమై పక్షవారపతత్రికగా మారి, దాదాపు 
20 సంవత్సరాల పాటు వెలువడింది. పంతులుూగూరు దీనిలో దావాపు 200 
వ్యాసాలు [వాళారు. 


దీనికి సమకాలిక మైనవే లోకరంజ9, సువారంజని, (బహ్మాండరంజని, 
విద్యన్మ నోహారెణి మొదలె న పతికలు. 1880 లో (శీ గురుజాడ (శ్రీరామమూ ర్తి 
గారి సంపాదకత్వంలో “పబంధ కల్పవల్లి" అనే పిక, ఆము దిత (గ్రంథ 
చింతామణి (1885), హిందూజనసంస్కా_రిణి (1885), చింతామణి (1891 )» 
సతీహితబోరిని (1887), నాదెళ్ళ పురుషో త్తమ కవిగారి బుధవిధేయి (1887), 
సత్యసంవర్ధిని (1887), గట్టుపల్లి శేషాచార్యుల సంపాదకత్యంలో శశిరేఖ 
(1892), రాయబహదూరు పనప్పాకం అనంతాచార్యుల సంపాదకత్వాన (శ్రీ 
వై జయంతి (1894 జనవరి), చిలుకూరి వీరభదరావుగారి సంపాదకత్వాన 
విబుధరంజని (1898) పతికలు వెలువడి వివిధ విషయాలపై పుంఖాను 
పుంఖంగా వ్యాసాలు (పచురించాఖి. 


ఈ పతికలన్నిటిలోను మతరాజకీయ విషయాలజోలికి పోక కేవలం 
సాహిత్యానికే అంకితమైన పతికలలో ఎన్నదగినవి “అము దిత (గంథచింతా 
మణ్‌, ‘i వె జయంతి” పతికలు. 

ఆము(ద్రిత |గంథ చింతామణి నెల్లూరినుంచి వెలువడేది. దీని సంపాదకులు" 
థ్రీ పూండ్ల రామక, ఎష్టయ్యగారు. ఈ ప్యతికలో అప్పటి మహోద్ధండ పండితులు ' 


19 


మహాభినివేళంతో చర్చలు జరిపేవారు. ఎక్కువగా పదసాధుత్వ చర్చ, (గ్రంథ 
సమీక్షలు, భాగాలుగా (పాచీనగంథ [పచురణ, ఈ పత్రిక లో ఉండేవి, పేరుకు 
తగినట్లు [పాచీనగంథ [పచురణేకాక , నాటి కాలదేశ నిర్ణయాలపై చర్చలు జరి 
గేవి. అవసరమనుకొన్నప్పుడు పష్మతికాధిపతే [గ్రంథసమీక్షలు చేసేవారు. కన్యా 
శుల్కం నాటకంపై రామకృష్ణయ్యగారు చేసిన సమీక్షలో కొన్ని భాగాలు ఉదా 
హరిసాను. 


“# విజయనగరరాజ్యమున [పాచీన లిపి పొఠకులగు మహారాజ శీ 
గురజాడ అప్పారావు పంతులు బి. యే. గారిచే రచితమైన 'కన్యాపల్క-ము" 
అను నాటకము (గంథక ర్రగారిచే, బంప(బడినందున( గృతజ్ఞతాభివందనములతో 
నందికొని సాంతముగ( జదివినారము. ఈ నాటకమున కిడిన పేరువలననే [గంథ 
క ర్రగారి యభ్మిపాయము స్పష్టమగుచున్నది గదా. మనదేశములో సీ దుర్భృ తి 
నానాటి వృద్దియగుచున్నది, (పతిమండలములో నిట్టి కార్యములు పెచ్చు పెరుగు 
చున్నవి. వీనిని రాజ్యాధిపతులు నివారింపవలెను. ... ఇట్టి యకృత్యములు 
దండనముచే గాని చక్కబడవని రూఢిగ( జెప్ప(గలము. అయినను లోకములోని 
చుర్నీతి యిట్టిదని నాటకములచే. (దర్శించిన నట్టివారికి( గొంత విషయమైనను 
బోధపడునని కా(బోలు (గ్రంథకర్తగారీ [గంథమును లిభించినందులకు మే 
మెంతయు సంతసించు చున్నారము. బహుకాలమునుండి సర్వతో ముఖముల 
వ్యాపించియున్న యటి యకార్యముల నొక గ్రా పెట్టుగ( గొట్టుటకు నెట్టివారికై న 
సాధ్యమగునా ? 


“ఈ నరమాంస విక్రయమను కన్యాశుల్క_ము ముఖ్యముగ నింగ్రీష 
వాసన తెలియనివారిలో నిప్పుడు జరుగుచున్నది. దాని నాపవలయునని [గంథక ర్త 
గారి ఉద్దేశ ము. అట్టివారికి స్పష్టముగ( దెలియటకై [గామ్యోక్తులిందు. జేర్ప( 
శుడినందుల ౩ మేమామోదించితిమి. ఇట్టి (గంథములకు సలక్ష్షణమగు [గాంథీక 
భాష నిరుపయోగముగాన “ళశిరేఖ” యభిపాయముతో మేమేకీభవింపముగాని 
యుంగ్స్‌షు పదములు విశేషముగ( జేర్చినందులక్రై మ్మాతము కొంచెమాలోచించు 
చున్నారము. ... ఇంగ్రీనుపదములలో వాడుకలో నుండువానిని పయోగించినచో 
నాభాషాజ్ఞానములేని వారికి ( దెలియనని మావాదముగాని వాని బొత్తిగా. (బయో 
గింపగూడదనికాదు. [పాకృతమునకు భాయవాసినట్టుగ నట్టివాడుక లేని యింగ్దీన్న 


20 


మాటలకు నొక తెలు(గర్భముగల భోయ్మగంథమున సంపూర్ణముగ నున్నను గొంత 
మేలని తో(చెడి. ...” 18 


సమీక్షలు గూడ వ్యోసొలవంటివే గనుక, పాత పత్రిక లలో సమీషారీతి' 
ఎట్టుందో తెలియడం ఆధునికులకు అవసరం గనుక కొన్ని భాగాలు ఉదావా 
రించాను. 


“శీ వై జయంతి” కూడ ఈ పద్ధతిని అనుసరించింది. దీనిలో “పద్య 
విషయవ్యాసములు, పురాతన [గంథగుణాగుణ (పదర్శకములగు చర్చలును, 
నము[దితంబులగు పూర్వకృతి రత్నంబులును, నవీనకావ్య మణులును, నాధునిక 
(గ్రంథ విమర్శనంబులును, లక్షణజ్ఞాన |ప్రదంబులగు లేఖలును” |పచురిస్తామని 
మొదటి సంచికలో సంపాదకులు (పతిజ్ఞచేశారు. (పసిద్ధ విద్వాంసులు? 
ఆంధసాహిత్యానికి కుమారసంభవం, క్రీడాభిరామం వంటి అపూర్వకావ్యాలు, 
సంస్కృత సాహిత్యానికి కుందమాల, చతుర్భాణి, భరతనాట్యకాస్ర్రం వంటి 
వాటిని “తాశీదళ [పకరకాంతారంబుల” నుండి వెదికి ఇచ్చిన సుగృహీత నామ 
ధేయులు శీ మానవల్లి రామకృష్ణకవిగారు ఈ వై జయంతిలో పెక్కు. |గంథ 
సమీక్షల్మువాళారు; వీరేశలింగం గారి కవులచర్మిత ద్వితీయభాగాన్ని 1895 
ఏపిల్‌ సంచికలో సమీక్షించారు. 1897 లో ఊఉ త్రరహరివంశ విశేషాల పైవ్యాసం 
(వాళారు. ఈయన మహాకావ్యం “మృగావతి' దీనిలోనే ధారావాహికంగా 
(ప్రచురించబడింది. 


తొలి వ్యాసక రి) జానకమ్మ 

శ్రీమతి పోతం జానకమ్మ అనే మహిళ [ప్రథమ వ్యాసక ర్థిగా మనకు 
దర్శనమిస్తారు. ఈమెను శ్రీ కాశీభట్ట [బహ్మయ్యకాన్త్రిగారి మాటలతో పరిచయం 
చేస్తాను. “పోతం జానకమ్మయను విదుషీమణి 1874 సంవత్సరమున ఫ్మబవరీ 
24 వ తేదీ నొక్కవ్యాసమును వీదేశయా(త్రం గూర్చి వాసి ్రీమదారధ భాషా 
సంజీవనిలో | బకటించీయున్నది. ఆ వ్యాసమునందలీ శె లీ, యందలి యుక్తులు 
మిక్కిలి పౌఢములుగో నున్నవి, ఈమె తన భర్తతో నింగ్ధాండు వెళ్ళివచ్చీ, 
పిమ్మట సీ వ్యాసము వాసి |పకటించీనది.” ఆనీ |క్రీ కోన్త్రీగారు (వాళోరు. 
(ప్రముఖ వీద్యోంసులే న శాన్తగారీ దృవ్షీ పడిన వ్యాసం చోలా మట్టుకు ఆహా 


21 


ర్వము, విషయ భరితము ఆయివుంటుంతనడంలో సందేవాంలేదు (ఆర్యమత 
బోధిని 1918 సెపైం, సంపు-9, సంచి). 

ఈ విధంగా 19వ శతాబ్ది ఉ త్తరార్థంలో పతికలు వ్యాస ష క్రియను 
1పచురంగా [ప్రవ ర్రింపజేసి, తెలుగు సాహిత్యానికి చేసిన సేవ ఇంతింతనరానిది. 
ఆ కాలంలో (పతి విద్వాంసుడు ఒక ము[దణాలయం స్థాపించి, సారస్యత 
పరికను నిర్వహించాడు. 19వ శతాద్ది ఉత్తరార్థంలో, ముఖ్యంగా ఉ త్తరార్థం 
నాల్గవ పాదంలో మత నైతిక సాంఘీక రాజకీయ సారస్వత స్థితిగతుల 
సమ్మగస్యరూపానికి (పతిబంబాలు ఈ పత్రికలు అందే అతిశయో క్రి కాదు. 


ఉపసంహారం 

ఏతావతా వ్యాసం బీజాలు మన సాహిత్యంలో ఉన్నప్పటికీ, 18వ శతాబ్దం 
ఉత్తరార్థంలో ఆది పాశ్చాత్య సాహిత్య సంబంధంతో కొత్తరూపుతో పమేయ 
మనే పేరుతో అవతరించింది. అప్పుడు కేవలం సంఘ సంస్కరణ, మూఢ విశ్యాస 
నిర్మూలనకు వినియోగపడింది. పిదప ఇరవై యేళ్ళకు సంగహమనే 'పీరుతో 
మత, ధర్మ, సంఘ సంస్కరణలకు వినియోగపడింది. మొదట ఇది విషయ 
నివేదనోపయోగ వ్యవహార భాషతో దర్శనమిచ్చినా, పిదప (గ్రాంధిక భాషను 
1గహించింది. తర్వాత వీరేశలింగంగారి కాలానికి ఉపన్యాసమనే పేరుపొందినా, 
వ్యాసమని స్థిరపడింది. ఒక్క. సంఘ సంస్కరణ, మత విషయాలకేకార 
వివిధ విషయాలకు విస్తరించి 18వ శతాబ్దం చివరికి చర్మిత పరిశోధన భాషా పరి 
శోధన, సాహిత్య కాస్తాలే (ప్రధానంగాను (గహించాయి. ఇలా వ్యాస (ప్రకియా 
సుందరి 20 వ శతాబ్దంలో అడుగు పెళ్టసరికి వివిధ ప తికల, విద్వాంసుల 
పోషణలో సర్వాంగీణ సౌందర్యం సంతరించుకొన్నది. ఆనవసర మైన పాతపద్ధ 
తులను వదలుకొన్నది. సరళతను,సరసతను, విజ్ఞానదృష్టిని సొంతంచేసుకొన్నది. 
కొత్త పోకడలతో, ముందు చూపుతో తనులేనిది సాహిత్యమే లేదన్న విశ్వాసం 
చేకూర్చుకుంది. 


పరామర్శ [గంథాలు, పతికిలు 
1, (భౌను ఇంగీ షు_ తెలుగు నిఘంటువు. 


2, The Reader's Digest Great Ensyclopaedic Dictionary 
Vol. 1, PP 808. 


11. 


12. 


22 


a వాచన్చత్యం-నంవు-లి. 

i శబ్ద రళ్నాక రము-పుట 821. 

| ఉవఃకిరణాలు- క్రీ వాత్సవ: వుట శీ21, 

- వీరేశలింగం పంతులు-సమ[గ పరిశీలన, డాక్టర్‌ అక్కిరాజు రమాపతి 


రావు, వుట 216. 


. తెలుగు సాహిత్యం వై ఇంగ్లీ మ (వభావము-డాళ్ట ర్‌ కొ _త్తవల్లి వీర 


భద్ర రావు, పుట 276. 


. 1. నూరేళ్ల తెలుగువ్యానం= | శ్రీనిడుదవోలు వేంకటరావు, ఆం|ధో 


పత్రిక శార్వరి నంవత్సరాది నంచిక. 
2. తెలుగు భాపానమితి విజ్ఞాన నర్వవ్వము-నంపుటి-లి, వుట 1112.. 
ఆం(ధప|తిక ఉగాది నంచిక- 1088, పుటలు 68.61. 


. తెలుగు భాషానమితి విజ్ఞానసర్వము-సంవుటి 8, వుట-1126. 


(పాచీనాంధ వార్తా పత్రికలు క్రీ నిడుదవోలు వేంకటరావు. 
భారతి 1929 మే. 
పరికోధన-గురుజాడ సంచిక, సంపాదకుడు- తిరుమల రామ చంద ,. 
1956 డిసెంబరు. 


నలువదియే డేండ్ల (1900-47 
తెలుగు వ్యాసము: తద్వికానము 
జా మురునావంతుల నత్యనారాయవి లొనన్తి 


తెలు(గులో సారస్వతాంగముగా _భాసిల్లుచున్న వ్యాస్మష్మకియయొక్క లింగో 
దృవకాలమును గూర్చిన చర్చలు సిద్ధాంతములు సిద్ధ సాధనములు. మన 
భావనలో ఆం[ధవ్యాన మహాపురుషున కిపుడు జరుగుచున్నది నూటేండ్ర పండువు. 
ఆంధపదేశ్‌ సాహిత్య అకాడమీవారి విభవో త్తరమైన యా యనుసంధానమున 
దయచేసి నాకును పాలుచేసిన వారి వత్సలత్యమునకు ముందు వందనములు, 


ఈ నా (పసంగము రెండవది. 


వ్యాసమన(గా నేమి ? దాని మూలదవ్యము [పాచ్యమా ? పాళ్చాత్యమా 7 
ఇది మన తెలు(గులో అచ్చముగా నెపుడు చొచ్చుకొన్నది । దీనికి పురుడు 
పోసినది యెవరు ? ఈ విడ్డ యెవరి పొత్తిళ్ళలో ఒడలు చేసినది; ఎప్పుడు 
తప్పటడుగులు వేసినది : దీని చదువు చదురు లెవరివలన మున్నగు (పళ్నము 
లకు సమాధాన పజచునది (పథమ |పసంగము. 

నావంతు |పసంగసమయ మునకు తెలు(గువ్యాసము వయస్సు పాతిక యేండ్ల 
పైచిలుకు, అరువదవ శతాబ్ది వచ్చినది. నలువదియే డేండ్డ పరతం; తమైన భారత 
కాలమానములోని తెలు(గువ్యాసము వికాసమునుగూర్చి మనవిచేయవలసి యున్న 
వా(డను. ఇది యొకవిధముగా సాధారణేతరమైన విషయము. ఒకటికాదు; పది 
కాదు; వందలుగా వేలుగా ఈ నలువదియేడేండ్లలో వ్యాసముల (పాదుర్భావము 
పెద్దలకు తెలిసినదే. 'పృత్రికలు లేనిచో వ్యాసములులేవు' అన్నది సాహసమైన 
మాటకావచ్చును గాని, ఈ ఉభయమునకు ఉపజీవ్యోపజీవక సంబంధము గెంట 
రానిది; ఆనాడు మటియును, 


లో(తునకు చూచినచో చ్యాసకళది ఇచ్చాజననమే కావచ్చును, వ్యవవి 
రతః, వ్యాఫ్మప్మకియా _పభవకారణమైన పందొమ్మిదవ శతాద్దిలోని కడపటి 


24 


పాతిక ఆ కళకు స్నాతకదళ. మటీ, ఈ యిర్యదవ శతకములోని తొలిరెండు 
చరణముల కాలము, దాని క ల్యాణఖేలన కాలము. వ్యాసము భావధ్వని వ్యంగ్య 
సేవధియైన కావ్యముగా చివురొ త్రినకాలము, పద వివేకము వాక్యవిధులు కాకు 
(పకారములు ఆకళించుకొని వై పువాటము లెటి(గి తీరు;దీయములు తెలిసి జాజి 
తీగలుగా మలెపందిళ్లుగా సహృదయుల చేతో వీధులలో అల్లుకొన్న వ్యాసము 
లకు [పసవకాలమది, ఎందజు వ్యాసక ర్రలు । ఎన్నెన్ని రచనలు ॥। “అహో | 
తానామితస్మి న్నేవ (పదే శేతస్మి న్నేవకాలే వ క్రీ, 

చరిత్రము, పరికోధనము, విమర్శనము, విద్య, దర్శనములు, మతము, 
సమాజము, రాజకీయము, ఆధునిక విజ్ఞానాది శాస్త్రములు, (గ్రాంధిక వ్యాన 
హారిక భాషలు, సాహిత్యమునందలి (కొతపోకడలు ... మజియెన్నో నైక 
విధాంశములపై వ్యాసవిహారము జరిగిన కాలమది. నాటి వ్యాససముచ్చయ 
మొక పరిధిలో భాగశః భావించుకొని, సమానతః దాని వికాసమును మనవిచేయు 
టకు యత్నించుచున్నాను. వ్యాసముల తత్క రల నామధేయములు కొన్ని 
సద్యస్సురణము చాలమి దా(టిపోవచ్చును. పౌర్యాపర్యమున విపర్యయము 
రావచ్చును, సహానుభూతిగల సహృదయులు మన్నింతురని ధైర్యము. ఈ 
నలువదియే డేండ్ర కాలములోని వ్యాసాభ్యుదయమును “పంచదశి గా పరికించు 
కొంటిని. 


మొదటి పది (1900-10) 


ఈ శతాద్ది మొదటి దశకములో కొన్ని పత్రికలు వ్యాసరచనోద్చో ధక 
ములు వచ్చినవి. కందుకూరివారు, |శ్రీపాదవారు, చిలకమర్తివారు, కొక్కొాలడ 
వారు సంపాదకత్యములో దిగిన పెద్దలు స్మరణీయులు, సాంఖ్యాయన శర్మ 
గారి కల్పలత, మణియు మంజువాణి, సరస్వతి, రత్నాకరము, శశిలేఖ 
మున్నగు కొన్ని పతికలు తెలుగు వ్యాసమునకు పకాశనము నిచ్చినవి. 
నెలూరునుండి పూండ్ల రామకృష్ణయ్యగారి 'అముదిత |గ్షంథచింతామణి వెలు 
వడినది. భాషావాజ్మయ విమర్శన వ్యాసములకు చింతామణి చింతామణియే. 


క్రిందటి శతాద్ది కొట్టకొసలో పుట్టి యీ శతాబ్ది కనువ ర్తమానములగుటకు 
యత్నించిన పద్రికలలో ెళ్లూగునుండి వచ్చిన ష్యతిక *వర్తమాన తరంగణి 


‘జ | శా అకా నాశ శ 
ఫె 

5 అ క్‌. ఇ [నే - CETTE } 
న ( 


లికి (పకటన కర్తలు వ్యవహ ర్త రలునై “ ఉండెడివారు. 
“వార్తాషతికొ లష్షణ [ప్రశంస అను ఫీ కతో లఘువ్యాసము “వాసి వర్తమాన 
తరంగిణిలో (పకటించిరి. చెప్పవచ్చిన “డేమనయగా, కొక్కాండ వేంకటరత్నము 
పంతులుగారు సంకేపరూపమున ప|తికాలక్షణములు చెప్పుచు వ్యోసిన అయిదు 
సీసములు వారు ఆ secs ఉదాహరించిరి. 


ఆ. a 


అన్నది ఆ సీసములలో ఏకదేశము. వ్యాసమునకొక్కలకశ్షణము కటి, 
ఇట్టి వ్యాసము ప త్రికాలక్షణములలో నొకటియని చెప్పుట అపూర్వాంశము కొక 
పోవచ్చును. కాసి, నేంటి కెనుబదియేండ్డనా(టి వర్తమానతరంగిజిలోని యీ 
వృత్తాంతము జిజ్ఞాసువులకు హర్ష [పదమైనది. ఆనాటి వ్యాసములు విషయ 
చాలనమున, నిశితపరిశీలనమున మొగ్గదొడిగినవి. ఆర్థికమైన సొగనులకంచె 
శాబ్దికమైన చర్చలకు అధికావకాశమొన(గిన వ్యాసములే హెచ్చనవచ్చును. 
ఆంధ9భాషామధుమధను లై న వేదము వేంకటరాయశాన్రిగారు, వేంకటరత్నము 
పంతులుగారు (వాసికొన్న వివాదవ్యాసములు ముదురుపాకమున(బడుచున్నటులు 
తో(చినను పండిత పాఠకులకు దాని [ప్రయోజన మనల్బము. పూండ్ల రామ 
కృష్ణయ్యగారి ఆంధ 9మహాభారత విమర్శనము, మొల్బ రామాయణము అను 
వ్యాసములు ఆనా(టి యుదృవములు. పందొమ్మిదవ శతాబ్ది తుది పొతికలో 
జివర [గంథవిమర్శన రూపరచనలే విరివిగా నుండి, తాదృళశములే తరువాత 
ఆనుస్యూతములగుచు వచ్చినవి. పాఠభేదములు, తదర్ధ్థ నిర్ణయములు, అఖండ 
యతులు, అర్థబిందువులు, క్వార్థకేకార సంధులు, దధ|పాసములు, సశ పాన 
ములు, కళాదుుత|పకృతిక ములు, పరిఖా పరిఘ శబ్దములు ఇత్యాది చర్చలు 
భాషా [ప్రయాగ వైదుష్యము సంపాదింప(గోరువారికి మహా(పసాదములు కదా 
సంస్కృతభాషా విచక్షణులై ఛందోవ్యాకరణాదులు నుష్టుగా అధ్యయనించి, 
తెను(గులలో అధిగత పరి ళములై, ఆంగ్ల తున వైఖదల అవల కనన 


చేసికొనుచున్న విద్వాంసుల చేతిలో అనాది జ్ఞా 
చి తమునకు భ క్రిజనకమై ళో భిల్రినది. క ల ఖా 


RTT 


నమాదు . 


26 


(పకాశికను మంజువాణీ (పకటింప(గా, “సరస్వతి” ఆయన వ్యాసమే 'ఆంధరో 
క్షవితాపిత' నావిష్కరించెను. 

స్వామి వివేకానందోపన్యాసములు, అనిబిసెంటు ఉపన్యాసములు వి. 
మూ ర్రిరాజుగారి అనువాదవ్యాసములుగా “సరస్వతి |పచురించెను. ఉపన్యాస 
ముల వ్యాసరూపావతారము పురాణ మైనదే. గాలికి విడిచినచో ఉపన్యాసము; 
(వా(తకు వచ్చినచో వ్యాసము. ఉపన్యాసమన(గా [పాయశః ఆనా(డు |ససంగ 
వ్యాసమే. అపవుకాక, మాటాడ(దల(చినదెల్ల కాకితము(మీద వాగిసి చదువుట 
పడమటివారి యాచారమని ఎజు(గుదుము. వెనుక వెనక నిది [పాచ్యాచార 
మనియు వ్యాసము విశదము చేయుచున్నది. 

సారస్వతములే కాక, బహువిషయకములగు వ్యాసములకును [పథమ 
దశకము చోటిచ్చినది. 

అల్యూమినియమ్‌, తులసిచెట్టు, ఆగ్నిపర్యతములయందుగల సుగుణ 
ములు, చేతిపనుల యభివృర్ధి, నేలబొగ్గు మున్నగు ఢీర్షి కలతో వ్యాసములో, 
ఆభాసములో అన(దగినవి రాకపోలేదు. 

వీరేశలింగముగారి బౌతిక భూగోళళాస్త్రము 

చిలుకూరి వీరభ్యదరావుగారి స్వయం సహాయము 

అత్తిలి సూర్యనారాయణగారి హిందూదేశ దార్మిద్యము (మనోరమ) 

హిందువుల పా౦చీనలోహ పరిశ మము, హైందవ చిత్రకళా నై పుణ్యము, 
ఆయుర్వేదాంగ శల్యతంతము, “శాసన నిర్మాణసభా సభ్యులు - వారి ధర్మ 
ములు”, ఇంగ్లీషువారి సంసార పద్ధతులు . ఈ విధముగా త'వ్వితండము. 
లుగా వస్తు ప౦ధానములగు వ్యాసరచనలు నా(టివి చూడ(గలము. 

విషయము చప్పనిదైనను, చెప్పుటలో వక్రత, చమత్కారముగల 
రచనా పద్ధతికి నా(టి వ్యాసమున తక్కువతనము లేదు, 'కల్పలతి గొడుగు, 
లపై ఓక లమఘవ్యాసము పిక టించినది. 

=... సొకుమార్యముగల కాంతలు చేతులతో ఛతదండములు పట్టు. 
కొనుట వలన. జేతులు కందిపోవును గనక కజ్జలేని గొడుగును గల్పించి దానికి 
రెండుప్రక్కుల రెరడు చులకని యినుప బె త్తముల నమర్చి చంకలకి9ందనుండి. 


27 


బుజములకు బిగించి వీపునకు కట్టుకొనవలసిన రెండు తోలు పష్టెల నేర్పజచెను.. 
ఈ గొడుగులు వేసికొను దొరసానులు తమ చేతులతో నింకేమైన పనిచేసికొనుచు. 
నడవవచ్చు నని యాత (డనుకొనుచున్నా(డు కాని, నడుచునప్పుడొక పెద్దగాలి. 
విసరెనేని వారిగతి యేమగునో యా బుద్ధికాలికి పొగడట్టలేదు.” 


ఇంగ్రీషువాని వస్తువుల తయారీపై, దొరసానుల సౌకుమార్యముపై ఈ 
లఘువ్యాసము మెత్తమె త్తని య(త్రాసముచేసినది. 


రెండవ పది (1910.20) 


ఏమైనను, వ్యాసరచనా శాఖలో భావిదశలందు కా(దగిన క్రొత్త 
యొడుపులకు ఎత్తుగడలకు ఒయ్యారములకు తియ్యదనములకు భావపొఢిమలకు, 
మొదటి పది యేండ్డు ముకుళనదశయే. వికసనారంభము తరువాత, దరువాత 
విసృష్టపడుచున్నది. అది శైలీ శిల్పసంబంధి. మణియు రెండవ దశకములో 
గడుసు(దనము నేర్చుకొన్నది. వకో ౨క్తులు, వ్యంగ్యములు దాని యడుగు 
జాడలు, వాక్యము దీర్భమైనను విషయము పాఠకునకు విశదపజచుటలో' 
ఇబ్బందిలేని ధాన. కావచ్చును గాని, వీరేశలింగ పభృతుల వాక్యము 
(పాియళ। పొడ వెనది. అది కొంత మాణినది, వాక్యములలో దైర్చ్యము. 
సన్నగిల్లుచున్నది. వామనవాక్యములయెడ పేమ పెరిగినది. కి9యాపద 
బహుళమైన రచన. సూటియై అక్లిష్టమైన పదపియోగ సరణి. వ్యాసము. 
నెత్తుగడలో ఆకస్మికత. దింవుటలో వంపులు. (పళ ముతో ముగింపు. ఇట్టి 
జాతి సూతన వ్యాసరచనకు ఈ రెండవదశ వై జననకాలము. 

“పాండిత్యము = అలంకారములు - సాదృశ్యము" అనునది కట్టమంచి 
రామలింగారెడ్డిగారి వ్యాసము. త్రిలింగ” (ప్రకటితము. ఆకృతిచే వామనము; 
ఆలోచనముచే తీ)విక మము. 

“రేయింబవలును వ్యాకరణములను నిఘంటువులను పాగిదీన కావ్యము 
లను వర్ణించుచుండుటచేత కవితకు( బుష్టీ లేదు. తన మనస్సున నెన్నియో భావ 
ములు పీభవిల్ణకున్న నితరుల మనస్సులలో భావము లుప్పతిల( చేయుట 


యెట్లు? క as కోవిదుల క్‌న్న లోక వాసముల ననుభవించి యానందించు 
హార a ళం 


28 


ఈ రకమైన ఉషుక్రమణము సంపిదాయముపై వ్యాసకర్త తిరుగుపాటు 
చేయచున్నా (డన్న భాంతి కలిగించును. “నన్ను చదివి చూడుము. నీపని 
శరువాత చూచుకోవచ్చునులే” అని పాఠకు నెచ్చరించు లక్షణ మీయెత్తుగడలో 
నున్నది. విషయ గాంభీర్యము ఆవిష్కరణ ధైర్యముగల ఆ నడిమిపట్టు పునః 
పునః చదివి అనుసంధానము చేసికోవలసినదే కాని, అలవోకగా చూచివై చుటకు 
వీలుకలుగదు. వ్యాసములోని భాష సల్టక్షణము. వాక్యము శ క్రిమంతము, 
వ్యాసముయొక a సమా ప్రి యిటుఒన్నది : 

పితిపదార్థమునకు నొక యుపమాన ముండితీరవలయునన్న, కట్టకడపటి 
యుపమానమున కాధారమేమి ? కావున నెట్టును నేదో యొక వస్తువు తనంత తన 
కనుగుణమైన భావమునుబట్టి చేయునుగదా । అట్టగుట మొదటి పస్తువునకే 
ఆ గౌరవము నేల పితిష్షింపరాదు 1” 

సపశ్న సమా ప్రి హఠాదుషకమణము వ్యాసమున కొక (కొతదనము 
నిచ్చుచున్నవి. నాటి ఖండ కావ్యర చనలోని నవ్యలావణ్య రీతులు వ్యాస్మప క్రియ 
యందును పవేశించినవనుట కవకాశమున్నది. మజియొక విశేషము. శీర్షికలు 
పెట్టుటలో నక కొత్తదనము ఆ రెండవ దశకములో గోచరించును. 

భాష-భావము సంగీతము, (కోపల్లె హనుమంతరావు) 

అభిధ-లక్షణ- వ్యంజన, (బంకుపల్రి మల్లయ్య శాస్తి) 

(గ్రామ్య భాష కాదు-వ్యావహారిక భాష, (గిడుగు రామమూర్తి పంతులు) 

భారత భాషకును నేటి (గాంథిక భాషకును భేదము, (మండపాక వారు). 

ఇటులు తాను వ్యాసములో చెప్ప(దల(చినది స్పషముగా సూచించు శీదిక 
ద a 


యెంచుట, సమస్త పదముగాక వ్యస్తపదములతో నుంచుట నాటి యాచరణ 
మున( దో(చునది. 


భాష-భావము-సంగీతము అను నీ తలకట్టు ఏమి తో(ప(జేయుచున్నది, 
ఈ మూఈటికి చుట్టజీకము ఉన్నదనియా? లేదనియా? పాఠకునకు విచికిత్స 
కల్పించుటయే యిట్టి శీర్షిక యుద్దేశము. “భాషా భావ సంగీతముల యితరేతర 
సంబంధము" అను శీర్షిక చూచి వేత్తమైనవాండు ఆ వ్యాసమి(క చదువకపోవ 
చచ్చును, కనుక, శీర్షిక (ప్రధాన కథసీయమును వెల్లడించరాదన్నది తద్వ్యాసకర్త 


29 


యాళయము. కావ్యార్థముయొక్క. మనాక్సూచన మెట్టు నాందిలో జగుగునో, 

ఆటిపని వ్యాస నామధేయ మిచట చేయుచున్నది. ఇట్టి శీర్షికలు సకృత్తు. వ్యాస 
టి బ ఇ 

మునకు ఉపరితలమున నిలిపిన పేరు కర్తృవృదయమును శృంగ[గ్రాహికయా 

చూపంగలిగి యుండవలయునన్నది తజచుగా నప్పటివారి తలంపు. 


ఈ రెండవ దశాబ్దిలో వెలువడిన |పముఖవ్యాసములు కొన్నేని గుటుతు 
పెట్టుకోవలసినవి. 

మాడపాటి హనుమంతరావుగారి “మహాభారత సమీక్షణమా' 

మానవల్లి రామకృష్ణకవిగారి “తెనాలి కవులు” 

తిరుపతి వేంకట కవుల 'శవణానంద ళృ్ళంఖలాతృణీక రణము" 

అక్కి. జు ఉమాకాంతముగారి 'దేళ భాషాస్థానము' 

నరుల వారి 'ఆం[ధభాష 

చిలుకూరి వీరభదరావుగారి 'సారస్వత జీవనము (1918) 

వీరేళలింగముగారి 'బమ్మెర పోతరాజు" (1919) ఇత్యాదులు. 


నాగేశ్వరరావు పంతులుగారి ఆంధ్రపత్రిక ఉగాదిసంచిక 1910 లో 
సాధారణారంభమే అనిపించినను వ్యాసవాజ్మయోజ్జీవనమునకు ఆ సంచికల 
మహిత [పయోజనము ఆయతిలో ఆసాధారణమై వెలసినది; వెలయుచున్నది. 
ఆంధ్ర సాహిత్య పరిషత్సత్రిక 1912 మొదలు భాషా సారస్వత శాసన పరిశోధ 
నోది బహుముఖ వ్యాసములు వెలువరించుటరు దీశాపరురాలు. కృష్ణాపత్రిక, 
ఆంధ్రభారతి, |తిలింగ-వీనిని మజచిపోవుట యెట్టు ? 


రెండవ దశకములో, తెలు(గుదేశమునెడల తెలు(గుభాషయెడల, తెలు(గు( 
దనమునెడల తత్పూర్వముకంటె అభినివేళానురాగము లతిశయితము లగుచున్న 
వనుటకు వ్యాసము వేనోళ్ళ సాక్ష్యము పలుకుచున్నది. ఉమాకాంతముగారి దేళ 
భాషాస్థానమను వ్యాసము చేసిన యుద్దోషము చిత్తగించునది. 


“రాజకీయ వ్యవహారములు తెలుసుకొనుటకు ప్రభువుల భాషను నేర్చు 
కొనుటకు మనకు మహమ్మదీయుల కాలమునుండి అలవాటైన పనిగనేయున్నది. 
కాని జీవితమంత మేధావంతులు పరభావలో(గడపుట దేశమునకు [శ్రేయస్కరము 
కాదు. జీవితమంత పరభాషయందే గడపిన కొందు మహానుభావులకు దేశభాష 


30 


ఆయన్న. దృణ|పాయముగ నున్నది. దానిచై ద్వేషముకూడ. గొందజకు( గలుగు 
చున్నది. చెన్నపురి పచ్చయప్ప కళాశాలలో. |బకృతి శాస్త్ర పండితులుగనుండీ 
గొప్ప పేరుపొందిన లక్ష్మీనరుసునాయడుగారివంటి శాస్త్రవేత్తల పరిజ్ఞానము 
మాతృదేశ మున కజాగళ సనముగా నున్నదికదా యని చింత కలుగుచున్నది. 
జనులకు పరభాషలయందు శా స్త్రజ్ఞానము వర్ధిల్లనేరదు. ఆది ఫలవంతము కాదు. 
.ఉ ద౦ంథములు శాస్త్రములు తెలుగులో రచింపవలసియున్నది....”. 


ఇదియిటుండ (గా, కొముక్టూజు లక్ష్మణరావుగారి తెలుంగునుండి [తిలింగము 
పుద్దైనన్న వ్యాసము, కాదు (తిలింగమునుండి తెలుంగు పుకైనన్న కా శీభట్టవారి 
_పతివ్యాసములు ఆనాండు వచ్చినవి. వానిలో విసరులు, ఆక్షేపణములు పాకము 
తప్పక మర్యాద మీఅక మృదువుగా సాగినవి. అప్పటి తెలుగులోని పరిశీలనాత్మక 
వ్యాసము కొంత దురావేశము తగ్గించుకొని కాంతపడుచున్న దన్నమాట. 
లక్ష్మణ రావుగారన్నారుగదా : 


“కొత విషయమును చెప్పినవానిని పండితులు కొందజు నిందించుట 
సహజము కావున నన్ను కొందజు |పస్తుత విషయమును గుటించి దూష్షింతురని 
.నేనెణుంగుదును. కాని వారి దూషణ భూషణములతో నాకు [పయో జనములేదు. 
సత్యాన్యేషణమే నాపని. కావున నెవరైన నీ విషయమును ఖండింపదలచిరేని 
'సపమాణముగా [వాయ (బార్థితులు. నన్నయభట్టు తిక్కనసోమయాజులచే 
రచింపబడిన (గంథములలోగాని పదునాల్గవ శతాబ్దమునకు బూర్వుము రచింహం 
బడిన మణియే గంథమునందు( గాని “త్రిలింగ శ బ్ర [ప్రయోగము నెవరైన 
చూపినయెడల నా యభిపాయము మార్చుకొన సిద్ధముగా నున్నాను”. 

దీనికి కాశీభట్టవారి సోపపత్తికమైన పత్యుత్తర వ్యాసము సైతము పశాధి 
మానముగాక సత్యాభిమానమునే [పకటించుచున్నది. 

“త్రిలింగ శబ్దము |క్రీస్తుశకము రెండవ శతాబ్దమునందుండిన టాలెమీ 
యను ఖండాంతరు డీ దేశముంగూర్చి ముచ్చటించుచు (తిలింగమనియే వాడీ 
యున్నాండు. శ్రీయత లక్ష్మణరావుగారి వాదము నిలువనేరదు. |త్రిలింగము 
నుండి తెలుంగు పుట్టినది కాని, తెలుంగునుండి [తిలింగము పుట్టలేదు.” 


డో యుద్ధరణములు నాంటి విమర్శన వ్యాసము త్యం శుం ఠేత్యాది ధోరణికి 
మారమై ఎదుటివానికి మరియాద నిచ్చి పుచ్చుకొను తరహా సంపాదించుకొన్న 


81 


దనుటకు; మజియు మాతృదేశ భాషాభిమానము వ్యాసక ర్తలలో నిట్టు పుట పుట 
నగుచున్న దనుటకును. 


1918లో ఆంధధభారతి శృంఖలాతృణీకరణము అను తిరుపతి వేంకట 
కవుల వ్యాసము వెలువరించెను. అదికాని “పాణిగృహితా శ్ర వణానంద శ ంఖల” 
అను తత్పూర్యవ్యాసము (్రపాద సుబహ్మణ్యళాన్తిగారిది కాని చాలపాలు శబ 
సాధుత్యాసాధుత్య మల చర్చలతో. గూడినదే యైనను, అక్కడక్కడ వెక్కి 
శింపులు ఎత్తిపొడువులు లేవనలేము. పిఠాపురము నుండి వచ్చిన వేంకటరామకృష్ష 
కవుల “కవిత” పత్ఫోక శతఘ్ని, పరాస్త పాశుపతము, అట్టహాసము మున్నగు 
వ్యాసములు పృకటించెను. అవి తిరుపతి వేంకటకవుల దేవీ భాగవతము, ఉద్యోగ 
విజయాదులపై విమర్శన రూపములైనవి. వానికి పాశుపతము, తాలుకుట్టనము 
పతివిమర్శన వ్యాసములు తిరుపతి వేంకట కవులవి, ఓక్కొక్క వ్యాసము 
ఒక్కొక్క పొత్తమైనది. ఆ జంట కవుల దంట వాదపతివాద వ్యాసముల 
పరంపరచే భాషాపియోగ రహస్యములు పెక్కు చమత్కృతి మద్భాషలో వెల్ల 
శీంచినవారు. 

౧. ఈ దాకలో అరసున్న వేయు(డు, 

౨ తండీ | నీవే దికేమని నిన్ను(గూడ( జెజుపన్‌ నేనెంతునో 
పుతకా న సంధిజ్ఞానములేమి యతి నడవృలపాలు చేసిరి. “లుక్సం శేషానాచి” 
అని శబ్దానుశాసన మూలసూ[తము. 

8. సురిగిన శూరులా । అరసున్న సురింగినది. 

౪. నాదొ దౌర్భాగ్యము గాక సీకు రిపులన్నా | గడ్డిపోచల్‌ గదా 7 ఆర 
సున్న లేమి గడ్డిపోంచలే. 

౫. అన్న (పతిజ్ఞ (తిప్పుటకునై. చనియే (బతిమాలుకొందు- (దేవాంగు 
లన్నట్టున్నది. బతిమాలు సాధువు, 

౬. ఏ నెక్కడ యాత (డెక్కడయిసీ |= ఏమి సంధివివేకము | ఇది 
ప్రెమరీ పరీక్షలో గృతార్థడు కాని వానికిని తెలియునదే, ఏ నేడ నిందా 
లేడ ! భారతము. 


ఆజసున్న లు. బండిజాలు- యతి(భ్రంశములు, [దుత పకృతిక ములు 
వీనిని గూర్చి తంటాలుపడుచున్న వ్యాసము లొకవంక పుంఖానుపుంఖముగా 


వచ్చుచుండ (గా, వేజొక వంక ఆ రెండవ దశకములోనే వ్యావహారిక వాడ 
(ప్రోద్దులకములగు వ్యాసములును వచ్చినవి. 


1914 లో రెంటాల వెంకట సుబ్బారావుగారి 'హెచ్చరికి వచ్చినది, 
ఆకాశవాణి తన బిడ్డలతో మొట పెట్టుకొనుచున్నటులు ఆ వ్యాసము వాయ 
బడినది. అంధభారతి ఆత్మనివేదనముచేయు స్‌ పద్ధతి నా(టి వ్యాసవై లక్షణ్య 
ములలో ఒకటి. ఆమెచేసిన హెచ్చరిక యిది. 


“నా దొడ్డ బిడ్డలారా * నా ముర కొంచెం చెవిని పెట్టండి, (గాంధిక 
ఖాషయొక్క_ తత్త్వము తెలియక దానిలోని పిచ్చిమార్చులు కూర్చులు తెచ్చి 
పెట్టి పరిశుదముగానున్న నా దివ్యసాధనమును పాడుచెయ్యకండి, అగగణ్యు 
లైన మహాకవులు అప్పుడప్పుడు కల్పించే కూర్చే కొత్త అందాలతో తృప్రిచెంది 
మీ బుద్ధిఅంతా వాడుక భాషను పసిద్ధిలోకి తెచ్చి పరిశుద్ధపరిచి వృద్ధిపరుచుట 
యందు వుపయోగించండి. వాడుకభాష అందరికీ కావలసినభాష, అందరు. 
జనులు సామాన్య సంభాషణయందు వు త్తరపత్యుత్తరాలంయందు లోక 
వ్యవహారాలయందు (పతీదినం (పతినిమిషం ఉపయోగిస్తూ వున్న భాష. వాడుక 
భాషను కాకితముమీద నిందించేవారు కూడా యింట ఆలువీడ్డలతో మాట్లాడేది 
వాడుకభాషే, మరెందుకు వాడుకభాష అంటే నిందింపవలెను ? ఏలసిగ్గుపడ 
వలెను ? సామాన్యజనులు పామరులు. నా బిడ్డలలో 199 లక్షలు వీరే. వీరి 
నిమి తము కల్పింపబడే [గ్రంథాలు వాడుకభాషలోనే వుండవలెను.” 


ఈ యుద్ధార మెందులకన(గా “వ్యాసము వాడుకభావకును సదవకాళ 
మిచ్చిన కాలమది యనుటకు. రెండవదళ లోనే కాశీక ్రస్తాచార్యులుగాలి ఆం|ధ 
భాషాసంస్కరణము (1912) వంటి వ్యాసములు అర్థానుస్వార శకటరేవసంధి 
పరిత్యాగమువలన భాషకు(గలుగు నష్టములు ఘోషించుచునే వచ్చినవి. 


“విధి నిషేధములు లేని [గ్రామ్యపద భూయిష్టముగా వాడుకొను భాష 
యాయా కొలములంబట్టియు, నాయా రాజులంబట్టియు, ఆయా మానిసులం 
బట్టియు, నాయా దేశములంబట్టియు క్షణేక్షణే మార్చునొందుచు(. గులటవలె 
స్థెర్యము లేక యుండునుగాన మన మాతృభాషను పై రెండు స్థితులలో నేస్థితికి 
దెచ్చుట యుచితమో యాలోచింపు(డు”. 


33 


ఆని ఆచార్యులవారనుచుండ(గా, గిడుగు రామమూర్తి పంతులుగారు 
గామ్యభాష కాదు వ్యావహారిక భాషి (|తిలింగ 1914) అని జలదస్వన గంభీర 
మన యెలు(గుతో చేసిన వ్యాసగర్జనము విన్నవారున్నారు. దాని పతిస్వానము: 

“రః కాలములో నాగరకతగల దేశములన్నిటిలోను సర్వసామాన్యముగా 
ాగరకుల వ్యావహారిక భాషను [పజలకు నేర్పి ఆ భాషలోనే తెలివితేటలు 
ఏట్టించే పుస్తకములు వాసి చదివిస్తున్నారు. వేదములూ స్మృతులూ పురాణ 
ములూ కావ్యములూ అందరూ చదువుతున్నారా ? అందరూ చదవగలరా ? చది 
ఎనా ఆర్థం అందరికీ తెలుస్తుందా ? వాటి అర్థం తమకువచ్చిన భాషలో చెపితే 
ఎవరికైనా తెలుస్తుందిగదా ! ఇంగ్లీషు లో ఈ [గ్రంథములు చాలామట్టుకు వాసి 
పండడంచేత ఇంగ్రీషుమాటలు పచ్చినవార్‌కి అది తెలుసుకోవలెనంటే ఆ కోరిక 
3రవేరడము సులభమవుతున్నది కదా ః ఆలాగుననే భారతాది పురాణ[గంథముల 
పాత తెనుగుగాని [పబంధముల చిక్కు_లెలుగుగాని తెలియనివారికి బోధపడే 
టట్టు చేయవలెనంటే నలుగురూ మాట్టాడుకునే భాషలో వాసి చెప్పవలసి 
వుంటుంది." 

రామమూ ర్రిపంతులుగారి వ్యవసాయ ఫలముగా వ్యాస కేత9మున వాడుక 
భాషకొక చనవు ఏర్పడినది యా రెండవదశ తోనే; పూర్వుకవుల చరితాాంళ 
ములు, వారి అభిజన కాలాదికమును గూర్చి ద్వంద్వ యుద్ధ ములు చాలించినదియు 
లేదు. 

వీ రేశలింగముగారి “బమ్మెర పోతరాజు” వ్యాసము 1919 లో పచ్చినది 
బహుశః ఆయన కడపటి వ్యాసము ఇదియ కావచ్చునేమో : బమ్మెర పోతరాజు 
ఒంటిమెట్టవా(డని కొందబు, డఓరుగంటివాడని కొందయి, కొంతకాలము 
విజయార్లులై పోరాడిరి. మున్నే వీరేశలింగముగారు పోతన ఒందిమెట్టవా(డని 
తెలుగు భాగవత పీఠికలో వాిసియుంచిరి. పదపడి వచ్చిన వాదాను వాదములను 
బురస్క-రిందుకొని ఆయన తొంటియభి|పాయమును మార్చుకొని పోతన ఓరు 
గంటి వాండేయని స్వీ యనిర్ణయము పికటించిరి. ఆది వావిలికొలను సుబ్బా 
రావుగారికి ఒప్పమియెనది. ఆయన ఒంటి మెట్టవాదులు. 

నన్నిచోడుని కాలమునుగూర్చి పెద్ద అడావుడి. పండితులు దండాగొండి 
పడినారు. మానవల్రివారి వాదము నన్నిచోడుడు నన్నయకు మున్నువా(డని, 

3 


వ4 


నడకుదుటి వీరరాజుగారు ఆ వాదమునకు అనువాదకులు. జయంతి రామయ్య 
పంతులుగారి “నన్ని చోడకవికాలము' అన్న వ్యాసము శాస నోదాహరణ పురస్సర 
ముగా పయి వాదమును పరాస్తము చేసినది. దానితో, ఈ యుభయ కవుల 
పీ(టలు తాలుమాటై నవి. 


1914లో మానవల్లివారి 'తెనాలి కవులు” వ్యాసము కొన్ని నూతనాంశ 
ములను బహిర్గతము చేసినది. “రామకృష్ణకవి కృష్ణరాయల సభలో నూత్న 
యౌవనము చెల్లించి తిరుమలరాయల రాజ్యకాలమునకు వృసుడె ఘటికాచల 
మహాత్మ కృతిలో. జేవడకుచుండును...” ఇత్యాదిక ము. 


జగమెజి(౧ిన లిరుపతి వేంఠటకవుల 'శతావధానముి (1918) అన్న 
వ్యాసము నా(డు కొంత్తగా వచ్చినది. 


అవధాన మనునది మొట్టమొదట ఎదాధ్యయనపరుల కుండెడి నిరుప 
మాన శకులలో నొక్కటియనియు దానిని కొన్నివందల సంవత్సరములనుండి 
కొందరు మహాకవులు క వితాశక్తులలో యొక దానినిగా( గ్లకొని నేటి యిరువదవ 
శతాబ్దము కొండొక జరుగువణరు మంచి గౌరవము కావాడుకొనుచు వచ్చిరనియు 
మనము భావింపవలసి వచ్చినది, ఆని చెప్పుచు నిట్టి యవధానములో మన 
మెటి(గినంతలో నగగణ్యులు శ్రీ మాడ భూషివారేయని చెప్పక తప్పదని ఒప్పు 
కొన్న వ్యాసమది, 

ఒకయెడ సాహిత్యగంధిలములగు వ్యాసబంధము లిటు లుదయించుచుండ , 
మజశియొకయడ స్వపరిపాలనము, ఆర్థికము, సమాజము మున్నగు బహ్యంశ ము 
లపై భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు, మామిడిపూడి వేంకట రంగయ్యగారు, 
మాడపాటి హనుమంతరావుగారు, వల్లూరి సూర్యనారాయణరావుగారు, గొల్పపూడి 
సీతారామళాన్త్రగారు వెలువరించిన వ్యాసములు కీగమెజపులుగా పతి)కాలోక మును 
భాసింప(జేసినవి, 


కృష్ణా పతిీకా జనకులు, అంతర్ముఖభావుకులు నగు ముట్నూరి వారు 
సంపాదకీయ వ్యాసములకు విశ్వసుందర మైన రూపకల్పనము చేసినారు. వారి 
పత్యేక వ్యాసములును భాషాచిక్క ణములై భావగంభీరములై సమీవాదక్షములై 


వెలసి అధికారులగు పాఠకుల హృదయ పతములలో అచ్చుపడిన కాలమది, 


కిరి 


కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు భగవద్దీతాది గ౦ంథములకు 
వాసిన పీరికారూప వ్యాసములు, “అంధరివాజ్మ యసూచిక"” (1920) ఉపో 
ద్దాత రూపమున వచ్చిన కావ్యలక్ష్యము- ఆదియగము=మధ్యయుగ ము =శతక 
వాజ్మయము అను నుప ర్లికల తోడి రచనలు వ్యాసవాబ్మయ చిరంటికి సువర్ణ 
కంఠాభరణములు, ఆంధగరాష్ట్రము, ఢిల్తీ నగరము-_ఢిల్లీ దర్చారు-అను వంశ 
ములను గూర్చియు వారి చారితంక రచనలు 1912 తో వెలువడినవి. 


ఈ రెండవ పదిలోనే గుండ్దద్దు చేనంబడినటుల కాళ, దేశకాల పాత" 
పరిశీలనము చేసికొన్న వ్యాసము లనేకము లుద్భవించినవి. 1915 పాంతమున 
చిలకమర్తివారి రజస్వలా వివాహా చట్టము, చివుకుల ఆప్పయ్యశా స్ర్రి-శవపురపు 
ఏీరఠభద9పాక యాబి గారల రజస్వలా వివాహఖండనము, బొమ్మగంటి సీతారామ 
శార్ర్రగారి విగహారాధన ఖండన ఖండనము-సమాజ సంస్కారపరము లైన 
వ్యాసములు ఎడపెడగా ఎన్నో ఎడనెడ ఆనాడు రాకపోలేదు. 

1917లో 'అనసూయి ముద్దులొలుకు వ్యాసపు ఏిసుంగులను (పసవించినది. 
శ్రీమతి పొణకా కనకమ్మగారి 'వివేకానందస్వామి' వానిలో ఒకటి. 'స్రీ జన 
కల్పవల్లి'లోని (1918) అష్టవిధ వివాహములు చక్కని వ్యాసము. నాండు స్త్రీ 
సమాజ సముద్ధరణమునకు సంముఖీనమైన గృహలక్ష్మి, హిందూసుందరి మత 
తలంపునుండి తప్పించుకో నేరని షృతికలు, మొసలిగంటి రామాబాయమ్మగారి 
'మంతసానులు' అన్నవ్యాసము (అంధపత్రిక : ఉగాది సంచిక 1912) ఆమె 
రచనా శీల సంపదకు మెలిమచ్చు; 

హిందూదేశములో (ప్రస్తుత మాంగ్రయ వై ద్యామసారము పనిచేయు మంత 
సానులను గూర్చి వాయుచు రామాబాయమ్మగారన్నారు గదా; 

'బాధ్యతలేని బావగారిపై దూలముపడ్డా దుఃఖమురాదు' అన్నటులు 
కూలికి కొలువున్న వారికి అధిమానమెటులు వచ్చును + మన స్వకుటుంబములోని 
కాంతలు మంతసానులుగా పనిచేయుచున్న నెంత నెమ్మది, ఎంత ధైర్యమో 
మీరే యోచించుకొనుడు. తమకుపయోగించు విద్యలు శ్రీ లభ్యసింపకపోవుట 
దురదృష్టకరము _- “పాండవుల జననియగు కుంతీదేవి [వతనియతిమై 
యంత్యజులగాలి సోకుటగూడ అపవ్మితమని మతగురువుల్లచే నాధేశింప(బడి 
స్నానార్థము కొలనికేగునెడ, ఒక తరుమూలమున నసహాయమై (ప్రసవవేదన 


36 


నొందు పంచమ జాతి స్రీని చూచి భూతదయచే [వతముమాట మజచి వంటనే 
మంతసాని కృత్యములు నెజవేర్చి వెనుక స్నానమొనర్చి [వతవిఘాతమయ్యె 
నని వగచుచు నిల్లుచేర శీకృములచటి కరుదెంచి “వతఫలము కన్న వేయిరెట్టధిక 
లా ల ౧ 
ఫలము అకస్మాత్తుగా లభించగా వగవనేల'యని యూరార్చెనంట.” 
అనా(టి తెలుగు రచయిత్రి సమాజసేవాదృస్లీకి, భూతదయకు, హరి 
జనోద్ధరణ కాంక్షకు ఈ వ్యాసము సోదాహరణోదాహరణము,. 


మూండవ పది (1920-"80) 


[పాచీనాచారములు కొన్నింటికి [పత్యూహకాలము. నదిన సం|పదాయ 
ములు పెక్కింటికి ప్రత్యూషకాలము. ఈ శతాబ్ది మూండవ దశకములో వ్యాస 
రంగమున వినూత్న భావ విన్యాసవిలాసములు : 

1921 లో పంచాగ్నుల ఆదినారాయణ కాన్రిగారి వంటిలబ్ధవర్డుని లేఖిని 
నుండి వచ్చిన 'యక్షగానములు' అన్నవ్యాసము నాంటి యువకులను వాజ్మయ 
పరిశీలకుల మానసములను పల్టవింప(జేసినది, 

సరస్యతీ పవ్మితాణాం జాతి స్తత్ర న దేహినాం! 

వ్యాస స్పర్థ కులాలో భూర్యద్దోంణో భారతే కవిః; 

సరస్వతీ పవితులగు దేహులకు=అనంగా సరన్వతీదేవి యను[గహము 
నకు. జా[తములై న మానవులకు జాతి యంత [పాముఖ్యము కాదు, ఎట్రన(గా, 
భరతఖండమునందున్న ద్రోణుడను కవి జాతినిబట్టి కుమ్మరియైనను, సమస్త 
వేద వేదాంగములను సాక ల్యముగా నదిగమించి వేదవ్యాసుండను వీరుదము 
నొంది భారతమను పేరితో పంచమవేదమును రచించిన వ్యాన మహర్షితో 
కవిత్వ విషయమున స్పర్ధచేయువాండయ్యెను.” 

అను రాజశేఖరుని సుభాషితార్థము నుదాహరించి తెలు(గుదేశమునందలి 
వివేకఘనులై న ప్రాచీన జాతుల వారిలో జక్కుల జాతివారి సంగీత సాహిత్యాది 
కళాకాశలమును గూర్చియు, యక్ష గానముల (ప్రాచీనత, నిర్మాణరీతి, తత్పరిణామ 
మును గూర్చియు పంచాగ్నుల వారి యీ వ్యాసము (పథమావిష్కారమె చేసి 
యుండ వచ్చును, 


37 


చూడ. జూడ(గా, వ్యాస [ప్రపంచమున విజ్ఞాన చందిక వెల్లివిరిసిన 
శరత్సమయ మదియ, ఆంధ విజ్ఞాన సర్వస్వ సంపాదన (ప్రథమశిల్సి. కొమజ్టాజు 
లక్ష్మణరావుగారు 1928లో విజ్ఞాన చందికలో విలీనలైన పిమ్మట 'లవ్మణ 
గాయ వ్యాసావళి [గంథాకారమునకు వచ్చినది. ఆంధదేశ చరిత రచనకు 
లక్మణరావుగారి కలము సిరియా, చుక్కుయో । ఏకశిలానగర మోరుగల్లే, 
చాళుక్యులు దాక్షిణాత్యులే, కృష్ణరాయల నిధనకాలము మున్నగు చార్మితకములు. 


యుద్ధమల్దుని బెజవాడ శాసనము, [దావిడ భాషలోని ఉత్తమ పురుష 
వాచక సర్వనామము మొదలగు భాషా విషయకములు_ 

దేశభాషలో కాస్త్రపఠనము, పకృతికాస్త్రము, రసాయనళాస్త్రము , పంచాలి 
గము, మేరు (ప్రదేశము, కర్మయోగము, లలితకళలు _ ఇత్యాది శ్రా స్త్ర విషయ 
కములు నగు వ్యాసములు లక్ష్మణరాయ వచస్సుధానిష్యందములు. 


తనువు రుజావృతంబయిన వార్ధ్యము తప్పుచునున్న భాషపై. 
గనికరముంచి తీవకృషి కర్షకురీతి నొనర్చి తత్సలం 
బనిథము నాంధలోకమునకైె వినియోగ మొనర్చియుంట కి 
జననము సార్థకంబయి పొసంగెను లక్ష్మణరాయ ధీమణీ | 


శేషాది రమణకవుల యీ 'చంపకము” వారి యశోవ్యాస వృ త్తమునకు 
ఆరా[తికము పట్టుచున్నది, 

ఈ మూ(డవపది తొలినాళ్లలో దువ్వూర రామి రెడ్డిగారి 'కవిత్వ తత్వము” 
(1921) సాంఖ్యాయన శర్మగారి '“ఆంధకవితా కళ-తదితర మనో జ్ఞకళలు' 
(1824) (గ్రంథాలయ నర్వస్వము వెలువరించినది, 

విశ్వకవి (పతీత పురుషులు రవీం దనాధఠాకూరుగారి భావపభావము 
వంగమునుండి ఆం|ధరంగమునకు రమ్యాలోకముచేసినదప్పుడే. రాయప్రోలు 
సుబ్బారావుగారు మనోహరముగా వ్యాసపజచిన 'రవీం[ద్రనాధఠాకూరు" (1917) 
కవితా సౌందర్యము భావుక మానసములకు ఆసేచనకమైన దప్పుడే ! 

శ్టీం విరాజమానులు బెజవాడ గోపాలరెడ్డిగారు అటు జాతీయో ద్యమమున' 
ఇటు నవ్యసాహిత్య నిధ్యానమున సవ్యసాచియై [ప్రవర్తించుట కల్యాణోదర్కమై 
రసజ్ఞుల కానాండు పండువుచేసినది. శాంతినికేతనచ్భాయలలో గోపషాలరెడ్డిగారి 


38 


తెలు(గువ్యాసములు రసికపిపాసకుంగొంత తన్ను నొసంగినవి, శాంతగంథీర 
మైన భావలోచనము, సలక్షణము విలక్షణమునై న పలుకుబడి, సూటిగా సుంద 
రముగా వాక్యము నెత్తుకొనుట, ఆభిజాత్యము మున్నగు రవీందుని వ్యాసవాణీ 
గుణములకు (పతిపణముగా గోపాలరెడ్డిగారు నంతరించిన “రామాయణము” 
అను అనూదితవ్యాసము [పథ మోదాహరణము, ఆంగ్ల వంగభాషలు అచుంబిత 
(పకకియలైన అచ్చమైన తెనుగు చదువరులకు ఇట్టి వ్యాస పుతికలు మాతృకా 
(పళ సిని భావింప(జేయ( గలయవి.'రామాయణి వ్యాసమందలి ఏక దేళోద్ధరణము 
చి తగించుటకు మచ్చు. 

“పాచీనార్య సభ్యతయొక్క_ ఒకధార యూరోపునందును, ఒక ధార 
భారతవర్షమందును పఏవపొంచినది. యూరోపుధార రెండు కావ్యములయందును 
భారతవర్షపుధార రెండుకావ్య ములయందును తన సాహిత్యమును సంగీత మును 
రక్షించి నిలిపియున్నవి. మనము విదేశీయులము. గీంను తన సమస్త పికృతిని 
తన రెండు కావ్యములలో ప్రకాశింప గలిగెనా, లేదా, యని మనము దృఢ 
ముగా జెప్పంజాలము. కాని భారతవర్షము మాత్రము రామాయణ మహాభారత 
ములలో నింకేమియు శేషము లేకుండగ పికాశింపగలిగెననుట నిశ్చయము. 
అందువల్లనే శతాబ్దముల తరువాత శతాబ్దములు దొర్జిపోవుచున్నను, రామాయణ 
మహాభారతముల స్తోత9ము భారత వర్షమున లశమాత9మైనను శుష్కించిపోవుట 
లేదు. అనుదినము గా9మగాష్గమమున గృహగృహమున అవి పరఠీంప(బడు 
చున్నవి. కల్లు దుకాణమునుండి రాజపాిసాదమువణకు దాటికి సమానమైన 
ఆదరముకలదు. ఆ కవియుగళము ధన్యము ....” 

అనువాదమైనను తెలుగులో వాక్యనిర్మాణ వైఖరి గోపాలరెడ్డిగారిది 
రసిక రంజనము చేంయయనది; వారి స్వతం[తవ్యాసములును ఆయా పష్యతికలలో 
ఆవిష్క్టృతములు. 


ఆంగ్లవంగముల నుండియకాక, హిందీ నుండియు వచ్చిన యనువాద 
వ్యాసములు కొన్ని పేర్కొనవచ్చును. శ్రీపాద కామేశ్వరరావుగారు తెలుంగు 
పణిచిన పండిత రామదహిన మిశకావ్యతీర్థుని “సాహిత్య మీమాంస” పుస్తకా 

కృతిగల వ్యాసము. 
అ ఈ మూడవఫదిలో గోలకొండ, సుజాత, శోభ పత్రికలు కొన్ని అనర్భ 


39 


వ్యాసములు [పకటించెను. బూర్గుల రామకృష్టారావుగారు వ్యాసరచనలో 
సైతము [పధాన సాచివ్యము వహించిన మేధావంతు(డు. ఆంధ్రసారన్యత పరి 
షత్తునకు నాటి యధ్యక్షులు నూకల నరో త్రమరెడ్డిగారి _పకాళకత్వముతో 
'సారస్వత ముకావళి గా బూర్గులవారి వ్యాసములు తరువాతి కాలమున సంథా 
గితములై నవి, 

నవీన వాజ్మయము-యెంకి పాటలు (1926) 

ఉమర్‌ ఖయ్యామ్‌ (1927) 

ఈశ్ణరత_త్మము-ఉమర్‌ ఖయ్యామ్‌ (1927) 

కాకునూరి అప్పకవి జన్మ స్థానము (1982) 

నండూరి సుబ్బారావుగారి యెంకిపాటలపై గాలిదుమారము రేగిన కాల 
కుది. ఆ పాటలపై బసవరాజు అప్పారావుగారి (పతిషేప వ్యాసములు వచ్చినవి. 
వరకు చెళ్ళపిళ్ళ వేంకటశా గ్రిగారివంటి పెద్దలు కలుగ (జేసికొని లక్షణ (గంథ 
ములలో నే యాధారమును యెంకి నాయుడు బావల పాటలకు లేదని చెప్పిరి. 
అట్టి సందర్భమున బూర్గుల రామకృష్ణారావుగారు సోపప త్రికమైన వైఖరిలో 
నవీన వాజ్మయమును పరిశీలనము చేయుచు యెంకిపాటలలోని కవితాంశమును 
ఉదార సుందరముగా తమ వ్యాసమున ఉట్టంకించిరి. వారి వ్యాసనిష్క-ర్ల 
మిట్టున్నది : 

“తాత్కాలికముగా _ వెలువడిన ఖండనములు విమర్శనములు (పతి 
విమర్శనములు ఈ యెంకిపాటలయొక్క_ సారస్యము నించుకైన తగ్గించలేవు, 
సహృదయులగు పాఠకులు వాటియందు మనోహరత్వము ననుభవింపకపోరు. 
కొన్నికొన్ని తావుల భావౌచితికి భంగము కలిగినను మొత్తముమీద పాటలు 
సుందరముగా నున్నవి.” 


సంస్కృతాం|ధముల యందకాక ఆంగ్లము, పారశీకము మున్నగు పెజ 
వాసలోను బూర్గులవారు పేర్ష ల పండితులగుటచే వారి వ్యాసములు నిశితములు, 
హు విషయస్పృళములునై వెలసివచ్చినవి. వ్యాసరచనలో ఆంగ్రపదముల 
వాడుక ఆనాండు కొందు పరిహరింపకయుండి రనుట తలంపునకు వచ్చు 
చున్నది, 


40 


పానుగంటివారి సాక్షివ్యాస పరంపర ఆంధ దేశమున సాథారణా 
సాధారణ పాఠకలోకమున ఒకానొక (పత్యగోత్సాహమును వ్యాపనముచేసినది, 
జంఘాలశొ స్రీ గంభీరోపన్యాసములు, వాణీదాసుడు, కాలాచార్యుండు, బొర్రయ 
సెట్టి మాటలు తెనుంగునాంట పతిధ్వనించుచు చిరంజీవములై యున్నవి. ఆంధ 
పత్రికలోని పానుగంటి సాక్షివ్యాసములకు తహతహతో ఎదురుచూచిన నాళ్ళలో 
తెలు(గువ్యాసము స్వర్ణసింహాసనమున దీర్చియుండి పాఠక హృదయములను 
పాలించినది. మన సంఘము, మన వాజ్మయము,మన , ఆచారములు, మన రాచ 6 
కము-వీనిలో చొచ్చుకొనుచున్న అవకతవకలను గూర్చి నిష్కరుణముగా 
దుయ్యంబట్టిన వ్యాసమది. హాస్యరసముచే ఆర్జ్రార్ట్రమైన యె త్తిపొడుపులతో 
ఓ జస్యంత మైన పానుగంటి వారి రచన దాని కదిసాటి, ఆయనచేతిలో తెలుగు 
వ్యాసము మయూరనాట్యము చేసినది. చిలకమ ర్రివారివి పానుగంటివారివి ఉప 
న్యాసము లెట్లో, వ్యాసములట్టు. వ్యాసము లెటులో ఉపన్యాసములటులు, వార్‌ 
భాష లక్షణ దూరముకాదు. 

ఆయెడ, నాగపూడి కుప్పుస్వామయ్య, తంజనగరం తేవప్పెరుమాళ్ళయ్య 
గారల మను వసుచరి తాది [గంథపీఠికారూప వ్యాసములు గుణాలంకారౌచిత్యారీ 
కావ్యలక్షణ లక్ష్యములకు నిషేపములు. 

కాశీభట్టువారి “ఉపన్యాస పయోనిధి” పేరుమోసినది. సంస్కార విషయ 
కములు 24, అధ్యాత్మ విషయకములు 17, మతధర్మ విషయకములు లి, 
సాహిత్య విషయకములు 60, క విత్వ విషయకములు 16, (పకృతిళా స్త్ర 
సంబంధులు 11. ఇటుల లెక్కకు వచ్చినవికాక మణియెన్నో వ్యాసములు 
ఆపయోనిది తరంగములు, 

'అల్పదోషమైనా కావ్యమందు సహించక విమరంచే సేటప్పుడు యముని 
కన్న ఎక్కువ నిర్గ ఎణుడని పేరుపొందిన పండితుడు" అని గిడుగు పంతులు 
గారు |బ్రహ్మయ్యశా స్రిగారిని ఉట్టంకించుటయేకాక “వెయ్యగా వెయ్యగా వెట్టి 
వాడే గెలిచెనన్నట్టు ఈయన వాతలు జనులను (భమ పెట్టి నేను పూనిన మహా 
కార్యమునకుగూడ విఘాతము కలిగించుచున్నందున ... ” అని ఉత్పాఏసించి 
నారు, 


ఇది సరియ గ్రీపాద సుబహ్మ ణ్యకశా న్ర్రీగారి 'పబుద్దాంధ' వాడుక 


41 


భాషలో వ్యాసమునకు సదవకాశమిచ్చిన పతిక. హిందీ” కి వ్యతి రేకవాదము 
చేయు (శీపాదవారి వ్యాసాలు పగడ్‌ బందీ వ్యాసాలు. వాడుకభాషలో శతాధికము 
లైన చిన్నకథలు వ్రాసిన సు[బహ్మణ్యశా స్ర్రీగారి రచన సూటియై ఉజ్జ్వలమైన 
దగుటచే పాఠకుడు వారి వ్యాసము లుపేష్షింప(జాలండు. 

బందరువాసులై యు=డి ఆం[ధభూమి నెల్చెడల వాగ్గేయకారులుగా ( బేర్గ 
నిన హరి నాగభూషణముగారి 'ఆంధదేశము- సంగీతము” అను వ్యాసము 
(1927) గాయకలోక మున గొంత (పతిఘటనకు( బాల్పడినది. దానిపై ఖండన 
ముండనములు వెలసినవి, 


“కర్ణాటగానమన్న మొదటినుండియు నాం|ధుల స్వీ యవస్తువు, ఈ మధ్య 
కాలమున అరవవారు మనవారివల్ణ అద్దానిని [గహపాంచి గొప్పవారైరి. అది 
కారణముగా సంగీతము దాక్షిణాత్యుల సౌమ్మనెడి వ్యామోహము కొంతకాలము 
[క్రితము వబకు నాం|ధుల నావేశించియుండెను, ఇప్పుడు |దవిడాం[ధగాయకులు 
శె లీషాండిత్యముల లో? దుల్యులు. పత ఆంధధులే అధికులు”. 

నాగభూషణముగారి ఈ వ్యాససారము నాంటి విద్యద్దాయకుల ఆం(ధాభి 
వమూనమునకు సముదాహరణము. 

వున్నవ లక్షినారాయణరావుగారి 'సంజయరాయిబారము” (1927) 

సురవరము [పతాపరెడ్డిగారి జైన రామాయణము 

మేడేపర్తి వేంకటరమణాచార్యులుగారి |పాకృతకావ్యములు 

మూడవ దశకములో జన్మించి నట్టివి. 

ఆంధుల సాంఘిక చరితమునుగూర్చి (పఠతాపరెడ్డిగారి పరిశీలన వ్యాస 
నులు తరువాతికాలమున (గంథాకృతి నంది కేం[ద సాహిత్య అకాడమీ బహూ 
కృతి నందుకొన్న వై నము మన మెణిగింనది. 

రాజమ హేందవరములోని ఆం|ధెతిహాస పరిశోధకమండలి కళింగదేళ 
సంచిక (1927) రాజరాజనరేం[ద పట్టాభి షక సంచిక అంతకుమున్ను (1922) 
[పచురించెను. భావరాజు కృష్ణారావుగారు, రాళ్లబండి సుబ్బారావుగారు, నేల 
టూరి వేంకటరమణయ్యగారు, మల్లంపల్లి సోమ శేఖర శర్మగారు, వేటూరి [ప్రభా 
క్షఠళాస్ర్రిగారు వ్యాసిన అలమువ్యాసములు విలువకట్ట నై తికాదు. 


42 


నాలవపది (1980-40) 


ఈ శతాబ్ది నాలవపదిలో వ్యాస మెంత యృ్యుచ్చయదశ నందుకొనవలెనో 
అంత యండుకొన్నదని నూటికి నూరుపాళ్ళు తృ ప్రిపడుటకు అవకాశమునీయని 
కొన్ని లేత రచనలు వచ్చినవన్నచో అభిజ్ఞులు కాదనరని విశ్వాసము. పత్రి 
కలు, తత్సంపాదకులు, తదభిమానములు, తదాశయములు, మెల్లమెల్లగా మాలి 
జొచ్చుచుండుట దీనికి. గొంత కారణము కావచ్చును. ఈ యభాండము పతి 
కలపై ఏలవేయుదువన్నచో వ్యాసమునకు పషతికలకు ఉపజీవ్యోపజీవక సంబం 
ధము ఉన్నదనుకొంటిమి కదా : 

ఒకండు ఒక విషయము నెత్తుకొని వ్యాసము [వ్రాయును. అది అచ్చు 
కావలెనని అతడు కాంక్షించును. కానిచో, పయివా(డు చూచుట తటస్థింపదు. 
చూచిన(గదా, సహానుభూతి నంది సంతోషించుటయో, వ్యాసాంశము, తన 
సద్ధాంతమునకు  ధిన్నముగా నున్నచో జవాబు |వాయుటయో జరుగుట! 
వ్యాసము (వాసి, స్యయంపకటనము చేసి చదువరులకు( బంచి పెట్టుట యెవరికి 
గోక్యము ! కనుక, ష్మతికలు సర్వత విహారశీలములు. వ్యాస|పకాళ నమునకు 
విధిగ. దోడ్చాటు చేసినవి.  భాందసములగు పద్యములు కొన్ని బుజమున 
వేసికొని, సద్యఃప్రయోజనములగు కొన్ని వార్తలు నెత్తిన పెట్టుకొని, కలసి 
వచ్చిన ఒకటి రెండు కథానికలతో దీర్చ జీవితయా[త సాగించవలెనన్నచో 
ప్యతికకు సాధారణముగా సాధ్యముకాదు. సారవంతములగు వ్యాసములు దానికి 
వలయును. మతి, ఈ తరుణములో [పతికాలోకమున బేహారము దూరక 
తప్పదు. భాషాభావములచే నిర్భరములగు వ్యాసములు గల పృతిక అంగడిలో 
అమ్ముడువడుట కష్టము. తత్సంపాదకు(డు కొంత పరమార్థముతో పొటు 
పది రూకలు రా-బట్టకోవలెను గదా: రానురాను వ్యాపారము ముప్పాతికయు, 
పరమార్థముపాతికయు నగుటతో, తాదృక్ప(తికాభిరుచుల ననుసరించి [వాసిన 
వ్యాసములు వ్యాసాభాసములై నవి; కొన్ని వెజ్దితలలు వేసినవి; కొన్ని అసభ్య 
ములు; కొన్ని అవాచ్యములు, అస్వతం[తములు. 

ఈ యుభయమునకు అన్యోన్యాశయము పెక్కు_చోట్ల గుణము; అక్క. 
డక్కడ దోషము. 


ఈ నాలవ దళాబ్దిలో (పత్యేక సంచికల యందు, (గంథసంపుటములందు 


43 


వ్యాసము వేటొకవై పు తన విశ్వసుందర రూపమును |ప్రదర్శించుచునే యున్నది. 
ఏకాలమందేని ఏ ప్ర క్రియయందేని మేలుగీళ్ళు ఆయా పాళ్ళలో చూపించ 
వచ్చును. 

న శబ్ద దిహ్మోత్థం పరిమళ మనా[ఘాయ చ జనః 

కవీనాం గంభీరే వచసి గుణదోషా రచయతు * 


మన కవులు వ్యాసక ర్తలు. కవిత్వ వ్యాస క్నేతమున రాజనములు 
పండించినవారిని, అవిచ్చిన్నముగ పండించుచున్న వారిని మనము మంచుట 
యెట్టు ? 

కట్టమంచి రామలింగా రెడ్డిగారు, పింగళి లక్ష్మీకాంతముగారు, వేలూరి 
శివరామశార్రిగారు,  విరాజమానులై యున్న విశ్వనాథ సత్యనారాయణగారు, 
రాళ్ళపల్లి అనంతకృష్ణళర్కగారు = వీరిదొక సాహిత్యపం క్తి. దీనికి. జందంగల 
పాంక్తే యులు దయచేసి కొందరున్నారు. “ద్వితాః పంచషా వా గణ్యన్తే " 
అనికదా ! 

ఈ (శ్రేణి నాల్గవపదిలో వ్యాసభాషాచిరంటికి విశేషక రచనయే చేసినది' 
వీరందరు ఛందోరహస్యవే త్తలు; వాగ్యోగవిదులు. వీరి చేతి తెలుంగు వ్యాసము 
అంతర్చహీరూపములలో సంగీతకధర్మము జొచిత్యార్దిత్యములు, ఆఅభిజాత్యము, 
ధ్యనిస్ఫూర్తి పోవుచేసికొని (క్రొ త్తతావులు (గుమ్మరించునది. ఒక కావ్యఘట్టము 
చదివి భావించుకొని యానందించుట కెట్టి హృదయసంస్కార మవసరమో, 
తాదృక్పంస్కారధార పొరిచినవేళ, అవధానము నిలిచినవేళ తద్వ్యాసఫలము 
స్ముగహమగును. మనమనుకొన్న (వేళ్ళ లెక్క_వారు వాడుకభాషకును వేడుక 
పడినవారే. [ప్రాయళః [గాంథికము, “ఉభయతస్పాళారజుణ, 

ఈ చతుర్ధదళకములో స్ముపతీతమైన “పతిభ' నుండి వెలసిన విశ్వనాథ 
వారి “కృత్యాద్యవస్థ' శిష్టభాషలో తెలుగు వ్యాసపు సర్వాంగీణ సమాఖ్యకు 
సూక్ష్మరూపము. ఒకచోట వారన్నారు : 

“* ....సంస్కృత కవులు, అందులో నాటక కవులు పడ్డ యీ అవస్థ 
కిల్పాచార్యక మా అన్నట్టుంది. ఆ కవులు మొదలుపెడుతూనే ఆగాధమైన 
విషయంతో మొదలు పెట్టడ మో ఒక్కసారిగా పఠితను ర సాబ్ధిలో ముంచడ మో 


44 


చేస్తారు. వాళ్ళు కావ్యాన్ని చూచే వైఖరియే వేరు. షేక్సుపియరు నాటకాల్లో 
ఆయన రాయబోయే కథలో వుండే సమస్యాఘట్టాన్ని మొదటి రంగాల్లో 
[ప్రదర్శించి వదలిపెడతారు. తక్కిన నాటకం ఈ సమస్యాపూరణం....” 
మజొకచోట అన్నారు : 

“ఇట్టా బహుకథోపనదులను సంగహించుకొని యీ కర్మకథా 
[ప్రవాహం భారత సముదగామిని అయింది. [పారబ్ధకర్మను మనము గుర్తుపట్ట 
లేము. దారిలో ఆగామిసంచితాలు వస్తవి. ఇవ్వన్నీ కలిసి ఏం పరిణామం 
పొందుతవో తెలియదు. మొత్తానికి ఈ సృష్టి అంతా చుట్టిన చాప వంటిది. 
పబచినకొద్దీ పోయి చివర కనబడాలిసిందే తప్ప అంతవరకూ కనబడదు. 
అయితే, ఆ చివర పఅచినప్పుడు మ్మాతబు లేమ, చుట్టినప్పుడూ ఉంది* 
ఆదిమధ్యాంతముల సమష్టి సంక్షిప్తి ఈ సృష్టి అనడం ఈ సృష్టి రహస్యాన్ని 
తమ కావ్యాల్లో వ్యంగ్యభూతంగా ఉంచటం ఈ కర్మ భూమిలో ఉన్న మహి 
కవులు తెలిసినదీ చేసినదీ ఆయిన విషయం.” 


అంతర్వస్తుపటిమతో వాక్యార్థ శిల్పముతో విశ్వనాథవారి వ్యాస మొక 
స్మమాట్ల్వమును సిద్ధింప(జేసికొన్న ది. గామ్యమా ? వాడుకధాషా * అన్న నాటి 
విశ్వనాథవారి వ్యాసము జయంతిలో [పచురిత మై భావనా(పకటమైన వారి 
లోకజ్ఞతకు. దార్మా-ణమై నిలిచినది. వారు చేసికొన్న తీర్మానము ఎట్టిదనంగా, 
జో ల టి 
చి తగింపుడు : 


“సభలలో మాట్లాడేది సభ్యం. ఈ వాడుకభాష సభలలో అద్మిగామ్యం 
అనేవాళ్ళు కూడా మాట్టాడుతున్నారు. (బహ్మథ్రీ చెళ్లపిళ్ల వేంక టకా స్రిగారి 
ఉపన్యాసం ర క్తిగా ఉంటుందంటే ఎందుకని? వారు వాడుకభాష పయో 
గిస్తారు. కాకుధ్యని వాడుక భాషలో ఊన్నది. గాభింథిక భాషలో కాకువు 
సాధించుకోవాలి. గా9ంథికభాషావాది అన్నకొద్దీ కాకువు రమ్యత తెలియనివాడని 
అర్థం. కాకువు అందే భావద్యోతకానికి ఉచ్చారణలో చూపే ఒడుపు. ఆ కాకు 
ధ్వనిని గా9ంథిక భాషకన్న వాడుకభాష మిక్కిలిగా ప్రయోగిస్తుంది. నేను 
మా నందమూరులో చిన్నతనంలో నాకు నచ్చిన భాషా, నేను చదువుకోగా 
నాకు వచ్చిన భాష రెండూ నాలో కలిసియే పరిణామం పొంది నా నోటివెంట 
వస్తుందో, ఆది మాట్టాడతాను. అదే వా9స్తాను....” 


కర్‌ 


ఇపుడిన్ని వాక్యములు వారివి ఎత్తి యేల చూపితిననంగా, వ్యాసభాష 
గాళంథీకము కావచ్చు; వాడుకలోనిది కావచ్చు; కాకుస్పురణ రమణీయత 
ముఖ్యము. భావద్యోతకమునకు మిగిలినవి గౌణములు, 

మడ్‌, ఆ నాలవ దశాబ్దమున రాళ్లపల్లి అనంత కృష్ణశర్శ గారి రాయల 
నాంటి తెలుగు సాహిత్యము (1987) వంటి వ్యాసములు భావుకులై న భారతీపాళ 
కుల హృదయిరంగముల గొండ్రి యొనర్చిన వన్నచో అధికో క్రికాదు. రాళ్లపల్లి 
వారి సంతరింపు వ్యాసముస కొక సంగీతపు సొంపు [పసౌాదించినది. తొలినుండి 
తలపొలముదా(క ఏకాగమైన చిత్తముతో చదివించెడి గుణము వారివ్యాసమునకు 
జనుస్సిద్ధము. ఒకొక్క విషయమును కిందుమీ(దులుచేసి మార్చిమార్చి పిష్ట 
పేషణముచేయు లవణము వారికి గర్భశతువు, మోమూటమిలదు. సంయమ 
సుందరమైన ధీరలలితమైన ఆవిష్కారము. సుకుమారమైన హాస్యము. ఇవి, 
వారి వ్యాసముయొక్క_ కూటస్థగుణములు. వేమనపయి వచ్చిన వ్యాస్మగధనము 
నాంటినుండియు (పసిద్ధిగాంచి వచ్చుచున్నది. 

“ బాలవ్యాకరణము అప్పకవీయము మొదలగు వాని దిబ్బలకు వమన 
పద్యములెంత నులినులియైనవో చెప్పితీబదు , * = రెలుగువంటి |బతికియుండు 
భాషలో ఇవే అపశబ్దములు ఇవే సుశబ్బములని నికరముగా శాశ్వతముగా నిర్ణ 
యించుటకు పూనుకొనుట వట్టివెజియని యిన్నాళ్ళకును _ దెలిసికొన లేకపోవుట 
మనతప్పుగదా :” అన్నారు. ఇది యెన్నాళ్ళ [కితమో రాళ్ళపల్రివారు చెప్పిన 
మాట, మనము మశికొన్నాళ్ళు వేచియుండవలయును. 

పింగళి లక్షికాంతముగారి వ్యాసము వాజ్మయవిషయకముగా ముంగలిగా 
నిలబడునది. 'పాళి.లెలుంగు” (1981) అనునదియకాక ద్విపద భారతము, 
రంగనాధ రామాయణములకు వీరి పీఠికావ్యాసములు ఆయా |పాచీన కవులు 
కవిత్వమును గూర్చి తరతమ వివేచనముతో. జేసిన సిద్ధాంతవ్యాసములు విశ్వ 
విద్యాలయములలో సారస్వత వేదికలలో మజుసవ్వడులు చేయుచునే యున్నవి. 
ఆయన వ్యాసవాణి [ప్రమితము; కవ్వివర్మ విలసితము; స్పందసుందరము. 

ఆనాటి వేలూరి శివరామళాన్త్రిగారి వ్యాసలేఖిని ఒక యోగదండము, 
'థారతి' కపూర్వ మైన ఆకల్పము. ఆయన నిర్మాణములో వ్యాసమొక ధ్వని 
కావ్యము, ఉనికి-ఎజుక మున్నగు తా_త్రికములు, ప్రావీన భూగోళము ఎపాచీన 


46 


ఖగోళము (1947) వ్యాసపరంపర మటబచిపోనీయవు. బహు భాషాగత బహు 
(గంథపరిశీలనముతో అగుభవమునకు( దెచ్చుకొన్న శాస్త్రవిజ్ఞాన సారమును 
స్యాదువ్యాసరసోన్ని శ్రము చేసి ఆయన పిపానువులకు( బసాదించెను. తన 
శతావధానిత వ్యాస వేత మందును అధికముగా ఎర్ట్‌విరియంపసిన విద్వాంసులు 
శవరామళాశ్ర్రగారు. 


వెలూరి వారి వ్యాసములకు అధస్సూచికలు “ఫుట్‌ నోట్సు” (పత్యేకాభరణ 
ములు. శాగ్రీయ విషయములలో పాఠకుడు తప్పక పూరణ పమాణమునుకోరును, 
వ్యాసపళన సమకాలముననే దానికి. [బమాణము ఎక్కడిదో తెలిసికొనుటకు 
చదువరికి [ప్రమేయము కలుగును. ఎప్పటికప్పుడు వ్యాసము పాళకుని సంక 
యము నివ ర్రింపంపయచుండవలెను. దానికొబకు 'అధోజ్ఞాపికలు' వ్యాసమున( 
బవేశించినవి. ఈ విధానము వ్యాసకర్త యిెడల( పాఠకునకు( [బమాణభావ 
మును పెంచును. “వాచీన భూగోళము” వ్యాసములో వేలూరివారి వాచాసరణి : 

“ఇది కొన్నివేల యేండ్ర కిందటి భూగోళము. అది యెన్ని మార్చు 
లొందెనో యెవరెటబుగుదురు | సరస్వతీనది పూడిపోయెకు; “తరిమ్‌” భూగర్భ 
మునకు పోయెసు, తొల్లి సముద ౦ మున్న చోటునంగదా నేటి హిమాలయము ! 
సహారా ఒకప్పుడు సముద్రము, మొన్న భూకంపమున వీహారులో ఒక నది 
యేమాయునో తెలియనిది కాదు. నేడు కనులయెదుట హిందూస్థానముమీ(ద 
పాకీస్థాన్‌ ఆవిష్టమైనది. “పురాయతం [సోతః' అట్టితణి నాటి ద్వీపములు బద్దించి 
నట్టు కనబడక పోయినంత మ్మాతమున నిదియంతయు కల్లయని యంగీకరించు 
టకు (పతికూల సాత్యమును కొంత కలదు.” 

మజీయొకండిదె భూగోళళాస్త్ర విషయమును దీసికొని మట్టిచేసి విడిచి 
పెట్టను వచ్చును. వేలూరివారి చేతి పరుసవేదితో వ్యాస వస్తువు ఇనుమేని 
మేలిమి కావలసినదేః ఈ దశకము కొసలో (1940) 'ఆంధి” సారస్వత మాస 
పత్రిక శివరామళాశ్ర్రగారి 'గారుశబ్దవిచారము' వెలువరించెను. 'గారు' శబ్దము 
పుట్టు పూర్వో త్తరములు చెప్పుచు |వాసిరికదా! 

“ఇపుడౌ త్తరేయులు గారు మొదలైన (ఆపని) బహువచనముల( దొల( 
గించి నివు (తుమ్‌, తుమి) చేసివేయవలయునని యొక యుద్యమమారంభించు 
చున్నారు. కాని యిది సఫలముకాదు, స్వభావము దురతి [కమము. మదఠాసు 


4? 


దొరతనమువారు యమ్మారార్ర్వై తీసివేసి 'శ్రీ' యనిరి కాని కోర్టు భాషలో 
నీవు తప్ప మీరు లేదు. ఇది చింత్యము. లోకవ్యవహారమున 'నీవు' తుడిచి పెట్టు 
కొని పోయెను, [(పేయసికి, గాని పియతమునకు( గాని 'గారు' లేదు. పరోష 
(పత్యడములలో తేడా కలదు. 'హరినాగభూషణం ఏం పాడేశాదోయ్‌! “నారా 
యణదాసు ఏం హరికథ చెప్పాడోరయు:' అని అందురు. (పత్యవమున ఈ యేక 
వచన (ప్రయోగము చేయరు. అటు చేయుచో దొక్కబద్దలగఏనని వారికి తెలి 
యును. ,పతిస్టగలవారంద ఎకు [పత్యష్షములో “గారు తగులును. గోడచాట 
గసచో పేరే మిగులును. వారు గోడచాటున హెంచుండి ఈ యేకవచన [పయో 
గమునకు సంతాపడవలసిన పనిలేదు. కాళిదాసునెవరు కాళశిదాసుగారని యనరు. 
మృత్యువు లేనివారి కెవరికిని గారు లేదు. ఒకవేః నున్నను అర్థము లేదు. 
ఇన్ని దేశములలో ఇన్ని దర్శనములలో దేవుని చివర నెవరేని గారు చూచి 
యున్నారాః” 

వ్యాసము పరిణతావస్థకు వచ్చుట యనగా ఎత్తుగడ, విషయావిష్కర 
ణము, సత్యసుందర మైన భావనము, శైలి ఇల్లీవాని ననుసరించి సహృదయుని 
అనుభవము తోడి నిర్ణయము. 'చీపురుపుల్ణ''పె శతకము చెప్పిన కవి యుండెను. 
వ్యాసమునకు వస్తువు ఉపసర్జన మే యగుచున్నది. 

ఇ(క, రామలింగా రెడ్డిగారి 'వ్యాసమంజరి' ఈ నాల్గవపదిలో పూంచినది. 
ఇందాక, లక్కించుకొన్న పం క్రిలో కట్టమంచివారు జన్మతః అ(ేసరులు. 
“విమర్శకులలో వీరికెంత [వాధాన్యమున్నదో వ్యాస రచయితలలో అంత 
(పాధాన్యమున్నది. సాహిత్యాంగముగా పరిగణింపదగిన వ్యాసరచన ఆంగ్ల 
భాషలో వలె మన భాషలో ఇంకను పరిణతావస్థకు రాకున్నను, జరిగినంతవబకు 
దాని పెంపునకు. గారణభూతులై న విద్వాంసులలో వీరొకరు' అనునది లక్షీ 
కాంతముగారి మెచ్చు. రామలింగా రెడ్డిగారి వ్యాసమంజరి పూర్వఖండము , అభిజన 
ఖండము, భాషాఖండము, ఆధునిక కవితాఖండను, సాంఘిక ఖండముగాొ 
వింగడింప(బడియున్నది. సుకుమార హాస్యమునకు, భో కోక్తులకు, మోమోటమి 
లేమికి, ఆత్మోన్నతి కలికి రెడ్డిగారి వ్యాసములు పరసీమలు. నాటికి నే(టికి 
రెడ్డి యొక్క డే” అని బుతుసంహాశములోని వకు ణము, 


౧ విద్యా పవృ త్తి, 2 స్యయంవరములు రాక్షస వివాహము లౌనా? 


48 


కొవా? ౩, హిందూమత పరిణామములో భజనకూటముల ప్రాముఖ్యము 
మున్నగు [వాయసములె కాక, గాథాసప శతీసారము, కృషీవలుడు, ఆంధ 
వాజ్మయ చరితము, సర్వలకణసార సంగ హము మొదలగు కృతులకు (వాసిన 


జు = ఇ గా = జ 
తొలిపలుకు వ్యాసములు రెడిగారివి తెలు(౧ఏబాసకు( ౧ గంతలు. 
GB | 


ఈ నాల్గవదశక ముననే 1984 లో ఆంధ విశ్వవిద్యాలయము జయంతి 
రామయ్యపంకులుగారి _ 'సువిసృతోవన్యానము' (Extension Lecture) 
అధునికాం[ధ్రవాజ్యయము యొక్క వికాసవై ఖరులను గూర్చి వాల్తేరు, కాకినాడ , 
గుంటూరులలో విద్యార్థుల పయోజఒనమునకు ఏర్పాటు చేసెను. ఆ (ప్రసంగి 
వ్యాసములు “ఆధునికాం[ధవాజ్బయవికాస వైఖరి అను పేర [గథింప(బడి 
యున్నఎ. అందలి మూడవ వ్యానాధ్యాయమునుండి కొన్నిసూక్తు అధ్యయనము 
చేయ(బడుచున్న వి ల 


“పి రేశలింగముగారు శరీరశాస్త్రమును, జ్యోతిళ్శాస్త్రమును ఆం|ఫక రించి 
నారు. ఆంగ్రేయభాషలో నుండు భౌతికశాస్ర్రములను తెలింగించుట కిది మొదలు. 
ఆ(కముందిీ శా స్ర్రీములన్నియు( గళాశాలలలో దేశభాషయందే విద్యార్థులకు 
బోధింపవలయునను సంకల్పము పుట్టినది. ఈ సంకల్పము నాచరణ ములో. 
బిట్టవలయునన్న నాంగ్లయ్యగంథముల దేశభాషలోనికి మార్చవలయును. అట్టా 
నరించుటకు ముందుగా. బరిభావావదములు ‘Technical terminolgy’ 
కుదురవలయును దాశ్చాత్య భాషలన్నిటియందు శా స్ర్రపరిభాష (గకులాటిను 
భాషలయందు:డును, అట్టుండుటచేత యొక్కశళబ్దమె యన్ని భాషలయందు 
వినియోగపడుచున్నది. ఆ పపకారమే యీ భరతఖండమునందన్ని దేశభాషలకును 
సమానములగు శాస్త్ర పరిభాషా పదములను సంస్కృతభాషలో రచింపవలసి 
యున్నది. మంచి సంస్కృతాంగ్ల సాహిత్యములుగల పండితులు పరిళోధించి 
నచో బెక్కుపదములు సంస్కృత వాజ్మయమునందు సిద్ధమైన వెదొరకునని 
నా నమ్మకము, కేవల భెతిక శాస్ర్రపదములు కొన్ని దొరకకపోయినను, అట్టి 
శబ్దముల (క్రొత్తగా రచింపవలయును. ఈ పరిభాషానిర్మాణము ముందు జరిగిన 
గాని భౌతికశాస్త్ర [గంధములను దేశ భాషలోనికి( దెచ్చుటకు వీబుండదు. ” 

నా(టి రామయ్యపంతులుగారివంటి రోకసాధువుల యూనాందీ వాకు. 


ఆవి . ee 
సెంటి తెలుగు అకాడమీ రూపమున అర్జానువ రనము చేయుచుండుట హరింప 
అయాం. వలే 


49 
దగిన విషయము. 

మటి _ కోరాడ రామకృష్ణ్టయ్యగారి “సారస్వత వ్యాసములు” 1985 లో 
(గంథాకృరికి వచ్చినవి. “జాతీయ జీవనము - వాజయము”, విమర్శన పద్ధ 
తులు, నన్నయకు. బూర్వ మాంధ వాజ్య యస్థితి, ఆంధ వాజ్బయము _ యుగ 
దిభజనము, భార తాం ధీకరణను అను వ్యాసములు కోరూడవారివి తలస్పర్శియైన 
పరి, శమకు( [బస్ఫుటోదాహరణములు. మదరాసు విశ్వ విద్యాలయమువారి పరి 
శోధన శాఖకు రామకృష్ణయ్యగారి వ్యాసములు రసవత్సలములు. 

ఈః దళాద్దిలో [పముఖముగా' బేర్కొానందగినది, ఆం|ధేతిహాస పరిశోధక 
మిండలివారి “కాకతీయ సంచిక” (1985). మారేమండ రామారావుగారి సంపాద 
కత్యమున వెలువడిన యీ సంచిక లోని పాతికముప్పది వ్యాసములు కాకతీయ 
సా[మాజ్యమునుగుజించిన సర్వంకషపరిశీలనమునకు దరృణములు. 

కాకతీయుల చరిత్ర, హనుమకొండ స్థానిక చరిత, విద్యానాధుని కాక 
తీయాన్వయ నిరూపణము, కాకతీయ స్నామాజ్యాంధ వాజ్మయము, కాకతీయ 
రాజ్యము = భౌతిక స్వరూపము , “కాకతీయులు - కళింగముీ, ఓరుగల్లు చరిత, 
పాల్కురికి సోమనాథుడు, కాకతీయులనాంటి సాంఘీక చరిత, మున్నగు 
వ్యాసములు యథా సంఖ్యముగా- 

మారేమండ రామారావు, పింగిలి వేంకటేశ్వరరావు, రుదరాజు నరసింహ 
రాజు, నిడుదవోలు వేంకటరావు, రాళ్లబండి సుద్బారావు, మల్పంపల్లి సోమశేఖర 
శర్మ, మౌల్వీ సయ్యద్‌ అహమదుల్హా కాదిరీ సాహెబ్‌, బండారు తమ్మయ్య, 
సురవరము [ప్రతాపరెడ్డి మున్నగువారు |వాసినవి కాకతీయ సంచిక నలంకరించి 
యున్నవి, 

1285 [పాంతములో ఓరుగల్టున కాకతీ మోత్సవము “మండలి' జరిపించి 
నది. అ పుణ్యములో( గొంతపాలు మారేమండవారిది. నాటి ఆహ్వాన సంఘాధి 
పతి శ్రీ పింగిలి వేంకటరామారెడ్డి దేశ్‌ముఖ్‌ గారి (ప్రసంగ వ్యాసభాగము ఇపుడు 
జ ప్రిచేసికో (దగినది, 

“కాకతీయుల విషయములో రెండుమూ(డు మాటలు చెప్పందల.చి 
నా(డను. మనలో చరితలు తక్కువయని సులభముగా విమర్శింతురు. మన 


50 


దేశపరిస్థితు లెట్టుండెనో ఆ కాలమందలి అల్లక ల్రోలములలో గంథములు నాశన 
మగుటకు అవకాశము లెట్టుండెనో విచారించక వీరిట్టు మాట్టాడుదురు. ఇటీవల 
కొన్ని యేండ్లనుండి యనేక కావ్యాదులనుండి శాసనములనుండి స్థానిక కై ఫీయ 
తులనుండి కాకతీయ చరి|తలోని బహుభాగము గుర్తింప(బడి [వాయంబడి 
యున్నది. ఓరుగల్లునగరము, హనుమకొండ పట్టణము సు పసిద్ధస్థలములై నవి. 
మనకేకాదు, ఒండాంతరవాసులై న మూర్కోోపోలో వంటివారికిని నాటికి నేటికి 
చిర పరిచితముతై నవి. ఓరుగల్లు సా[మాజ్యమువలన ఆం|ధుల భాషయేకాక 
ఆంధుల సర్వకళలును వృద్ధిపొందెను, ఆం|ధుల |పతిభ దిక్కు దిక్కులకు 
వ్యాపించెను a 

అపిచ, ఆనాటి కాకతీయసభలో (ప్రొఫెసరు సిరుగూరి హనుమంత 
రావుగారు అధ్యక్షత నొంది, చేసిన వ్యాసభాషణము పౌనఃపున్యముగ స్మరణ 
యోగ్యము : 

“దారతనమువారు ఎంత్మదవ్యము వ్యయముచేసినను, ఎంత పరిశోధన 
సామ్మగి సంపాదించినను పరిశోధన సంపూర్ణముగ జరగవలెనన్న విద్యత్సం 
స్థలయొక్కయు ఇతర విద్వాంసుల యొక్కయు సాహాయ్య మత్యవసరము. 
పూనా భండార్క-_ర్‌ ఇన్‌ స్టిట్యూటు, బెంగుళూరు మిధికు సొసైది, రాజమ హేం;ద 
వరమునందలి యాం[ధ పరిశోధక సంఘము - ఇట్టివి జనులయొక్క_ చర్మిత 
వృద్ధికి మిగుల తోడ్పడినవి. దాదాపు పది సంవత్సరముల [కిందట నైజాం 
రాష్ట్ర్రం ధులకొక పరిశోధక సంఘము స్థాపించిన శ్రీయుత మునగాల రాజా 
గారికి ఇతర నిజాం రాష్ట్రాయ్యభ [ప్రముభులకును వందన శతములు. ఈ ఆం|ధ 
ఆర్షశాఖా స్థానము హైదరాబాదునందలి శ్రీ కృష్ణ దేవరాయాంధభాషా నిల 
యమ. ఈ భాషానిలయము భాగ్యనగర బొసులగు ఆంధుల (పజ్జా విశేషముల 
కును అత్యుద్ధతికిని మిగుల తోడ్పడుచున్నది.” 

కిం బహునా; నాల్గవ దశాద్దిలోని చార్మితక వ్యాసమణులకు కాకతీయ 
సంచిక కాంచనమంజూపిక, 


తాపీ ధర్మారావుగారి 'విజయ విలాస వ్యాఖ్యా విధానము" 
తలావర్సులవారి “కథానిక పరిణామము" (1989) 

౧ యి 
కవికొండలవారి 'భావకవిత్వము (1984 [పబుద్ధాంధ్ర) 


అ॥ 


ఇందగంటివారి 'సితమ్మ శోకము ౬ పాపరాజు (1982 భారతి) 

రాయ పోలువారి “కవిత్యాధిరుచులు’ (1989) 

పాటిబండ మాధవశర్మగారి “కవిత్వము” (1984) 

ఇట్టు సారస్వతాంశములను [గహించి వచ్చిన వ్యాసములు లెక్కకు మీలి, 
గొక్కారొక్క-ములె యున్నవి, 

ఆ నడక అటులు సాగుచుండ, ఛందోగతులయెడ యువలోకములో 
-నిర్పంధము సడలి స్వచ్చందగతి పై చూపు పార్యాజుచున్న తీరులు “వ్యాసము' 
గిమనించుచున్నది, ఆధునిక కవులు ఇతరదేశాల కవుల రచనలలో హృదయ 
దఘ్న ముగా ముని(గితేల చున్న సమయమది. పాచీనమైన లక్షణ భాషమీద 
దిగ్గంతుల జైతయాత్రలు, సాధ్యమైనంత విజయము ఇంతకు ముంగలి దశాబ్దము 
లలో ఎట్టు సాధింపంబడినదో , అరే ఛందస్స్పంపదొయములపె కొందరు నవ్యులు 
నడపిన శృంఖలా శై ధిల్యోద్యమము ఫలపంత మైన దనిపించుకొనుచున్న కాల 
మదియ. 

1989 లో శ్రీరంగం శ్రీనివానరావుగారి నేటి తెనుంగు కవిత [కొత్త 
“పోకడలు” అన్న వ్యాసము నాంటి యుద్ధ మము, 

“గాంధిక భాషను విసర్జించిన బ్రై ఈ గేయాలనుకూడా మన కవులు 
ఎప్పుడు పరిత్యజిస్తారో: సాహిత్య పరిణామం గుర్తిస్తే ఇందుకు ఎంతోకాలం 
పట్టదని చెప్పవచ్చును.” 

“నిస్సందేహంగా ఇకముందు పదిసంపత్సరాలూ వచనగమకాలలో [కొత్త 
పరిశోధనలకు వినియుక్తం కాబోతున్నది. జ్వాల, ఉదయిని వంటి పతికలు 
అట్టి అన్వేషణలకు కర్మాగారాలుగా పనిచేశాయి”, 

“సంపదాయాలను ధ్వంసం చేయడం కళాళాలి కొక [క్రీడ కాదు. ఎంతో 
అవసరం కలిగి వీటి వినాశనం వల్లనే లోకాన ముందుకు తీసుకు వెళ్ళవలసి 
ఉంటుందన్నప్పుడే అతడిందు కుద్యమిస్తాడు. తన (పజ్ఞాతిశయం వల్ల నూతన 
సంప్రదాయాలను విధిసాడు”. గ్రీరంగంవారి నీతి నిర్వచనాలు. 

తెలుంగు వ్యాసము (కొంగొత్త పోకడలు వోయిన కాల మీ దశాబ్దము, 
శీర్షిక, ఉషక్రమోపసంహృతులు మొదలగు వెలిరూపులో పెద్ద మార్పు గోచరింప 


52 


కున్నను, సమమ్షీతః వ్యాసము యొక్క. అంతరంగ మునందు విస్పష్టమైన పరిణా' 
మము ఏకదేశముగా రాకపోలేదు. అంతరంగ శబ్దము నిచట స్వభావార్థమున 
వాదితిని. వ్యాస స్వభావమున ఒకానొక “పారిప్టవస్థితి' చోటుచేసికొనుచున్న 
సమయమది. పరభావమును [గహించి దానిని స్వభావముగా ఆవిష్కరించుటకు 
వ్యాసము యత్నించుచున్న ది. వ్యష్టిస్తోతము; సమష్టినింద; సొశబ్ద్యము నెడల 
అనాస క్రయోగము; భావముపట్టున దురావేశము; ఆపద్ధర్మముల యెడాటమున 
అనురాగము; [పత్యవాయముల యెడ విశ్వాసము; ఆచరణము నెడల అసడ్డ: 
(పచారమున (శ ద్ధాశుత, తనకింత చోటిచ్చిన నేల విడిచి సాము చేయు సాహ 
సము---ఈ లక్షణములు కొన్ని తెలుగు వ్యాసములలో ఎడనెడ తొంగిచూచు 
టయు ఉన్నది, వ్యాస వీధులలో వాటు(గాలి నడకలు, తెరువాటులు గొట్టుటయు 
చూడగలము. జ్యాతిష్కులు జాతకము చూచి దశాచ్చిదమని చెప్పుచుందురు. 
ఒక [గహము నిగ్గమించుటకు ముందు కొన్నాళ్ళు వేజౌక్కగహము [ప్రవ[ంచుచు. 
గొన్నాళ్ళు కొన్ని యిబ్బందులు తెచ్చును. అవి మెల్లగా తొలగిపోవును. ఆనాటి 
వ్యాసము యొక్క_ గోచారము అట్టిది. 


ఆయిదవ పది....1940 _ 47 

ఈ అయిదవపదిలోని తెలుంగు వ్యాసము ఒక భావసమన్వయమునకు 
యత్నము చేసికొన్నది. వాజ్బ్యయమున సార సాహిత్యపౌష్క్మల్యము (ప్రసాదించు 
క ల్యాణవ్యాస వితరణము చేసినవారు ఎందడో ! కొందు [పకాశమానులై 


అంజ) 
చేయుచునే ఉన్నారు. చేయ వలంతులు. 


జొన్న లగడ్డవారు, జటావల్లభులవారు, దకరపర వేంకటకృష్ణా రెడ్డిగారు 
రనేసివారు, కుందూరి ఈశ్యరదత్తుగారు, నేదునూరి గంగాధరముగారు, 
ఆత్మకూరి గోవిందాచార్యులుగారు, పప్పూరి రామాచార్యులుగారు, భమిడిపాటి, 
మొక్కపాటి, మునిమాణిక్యములు, కాటూరివారు, కురుగంటివారు. 


ఖా 
శ్ర 


నాడాది, నేంటికిని, అవిచ్చిన్న వ్యాసవ్యాసంగులగు గడియారము 
వెంకటశేషళాశ్ర్రగారు, దేవులపల్లి కృష్ణశా గ్రిగారు, పుట్టప ర్తి నారాయణాచార్యులు 
గారు, దివాకర్ల వేంకటావధానిగారు, దేవులపల్లి రామానుజరావుగారు, జమ్ముల 
మడకవారు, ఖండవల్రివారు, నార వేంక టేశ్వరరావుగారు, పురిపండా అప్పల 


53 


స్వామిగారు, నారి నరసింహశా స్ర్రిగారు, దీపాలవారు, బులుసు వేంకటరమణయ్య 
గారు, వెదులవారు, ఇం|దగంటివారు, గణపతిళా స్ర్రిగారు, తిరుమల రామచం[ద 
గారు, అబ్బూరివారు.... 

అబ్బో! ఈ శతాబ్ది అయిదవ దశాద్దిలో ఆం ధవ్యాసవాగ్గేవపదసరో జాత 
యుగ శీసన్ని ధిని, చ తుష్టష్ట్యు పచారణమునకు దీక్షితులై చరితార్థులెనవారు, 


అవి శాంత పూజానిష్టులు ఎండటో | 
స్ఫురణాల సత్వమొకటి; వ్యాసవి స్తర ఫీరుత్యమొక టి. సర్వంక షముగా( 
జెప్పలేక పోవుచున్నాను 


అ 


ఆనాడు సంపుటములలో, (పత్యేక సంచికలలో, [గంథములలో వా 
(ప్రవేశ |పకటనముల కవకాళము కలుగుటచే, సాధారణ షతికా నిరపేక్షములై 
వ్యాసములు సృతం[త |పతిప తిని సాధించుకొన్న వి, తరువాత. దరువాత 
నారస?త పతికి ఇంగువకట్టిన గుడ్డ; బెల్లము వండిన (పొయ్యి. 

మటజయు, డిగీలు లెని పాండిత్యంబు వన్నెకురాని పాడుకాలము (పవే 
శించినదని పెద్దలు భాబంచుచుండ (గా, మహాత్ముల నాందీవాదముతో, నతసహ 
(సాఖికి మహనీయుల స్పృహణీయ త్యాగములతో సాధించుకొన్న భారత 
స్వాతం్యత్యము ఆదితోదయముగా( దో(చినది. సర్వభారతీయులకు అఖండిత 
మెస యొక జ్ఞ ప్రికాలమది, 1947 _ “సర్వజిత్తు' అన్వర్థమనిపించుకొన్న 
సంపరమైనది. ఆ మహాభారత వ్యాసమున మన ఆంధము ఒక పరంము; 
ఒక ఘట్టము. ఒక అంగము కదా; 

పర్షన్యవల్పక్షణ పవృ త్రి భరతఖండముపె కురిసిన పర్ణన్యము మన 
రాష్ట్ర మునందును స్వాతం్యత్య వర్షము కురియకుండ లేదు. దానిలో కొన్ని 
వంతులు సారస్వతమునకు, వ్యాస కే!తమునకు “పంపిణీ జరిగినది. స్వాతంత్ర్య 
సిద్ధ్యనంతగము భారత దేశమున కెట్టి రక్షణభరణ బాధ్యతలు నెత్తిన పడినవో, 
అశ్రు ౧౯౪౭ నాంటి తెలుంగు వ్యాసము కూడ భవిష్యమునకు ఎన్నో పూచీలు 
తలమోచికౌని యున్నటులు తోయుచున్నది, 

ఇంతకుమున్నే పసక్షము కావలసియున్న చెళ్లపిళ్ల వేంకటళాత్రిగారి 
'తెలుగువ్యాసము' ఈ వ్యాసమునకు మంగళాంతముగా అవే యుంచిలిని. ఆయన 
నాళ్లలో విలువదలని భీష్మునివలె తన కలముతో 'కథలూ - గాథలూ' వాసి 


ర్‌ 


బండ్ల(దోలినారు. ఆంధ్రపత్రిక, కృష్ణపతిక మరియెన్నో పత్రికలు చెళ్టిపిళ్ల 
వారి వ్యాసములచే పరిశోభితములై నవి. పండితులు పామరులు, వృద్ధులు విద్యా 
రులు, త్రలు, పురుషులు, నాగరకులు, ఛాందసులు _ తియ్యనీటికి చేపలవలె 
చెళ్ళపిక్ట వారి వ్యాసములకు అలవాటుపడిరి. ఆయన వ్యాసము దేశకాలదర్శి ; 


దానికి లక్ష్యముకాని విషయములేదు ; (పత్యేక మైన శిష్టవ్యవహారభాష ఆ వ్యాస 


మునకు వజాంగి, 

క్త మద్యని షెధం అవసరమే _౨. ఈతిబాధలు ౩. ఆచారభేదాలు 
౪. నీలాపనిందలు ౫. సిగ్గూ బిడియమూ =. సస్యగర్భ భూదానం ౭. గర్భా 
ధానం ౮. కళలకోసరం దేవదాసీ జాతి ౯. కళలను (పదర్శించే స్త్రీలు సంతం 
|తలుగా ఉండాలి ౧౦. నేనూ, మా తిరుపతిశాస్తుర్దా ౧౧. నా గురు పరంపర 
౧౨. సోమరిన తాలు ౧౩. (శ్రీనాథుడు ఢశ్రీరాము(డు కాడు. ఇటులు వందల 
కొల(ది వ్యాసములు, వేలకొలది పుటలు, “కథలూ, గాథలూ' మూడు సంపు, 
టములు కా(బోలు, ఇటీవలి కాలమున అచ్చుపడి వచ్చినవి. 


భాషాభావములయందు ఇంత విశ్వజనీనము విశ్వతోముఖము సమన్గయు 


సమర్ధమునై న చెళ్లపిళ్ల వారి వ్యాసము, ఈః శతాబ్ది పూర్వార్థ మునకు మెజవడి,ఉ త్త 
రార్థమునకు ఒరవడి. *“ఆచారభేదాలు” అను వ్యాసమునుండి చూచాయగా. కొన్ని 
పంక్తులు 


“మన భరతఖండంలో యేయే ఆచారాలు హేయంగా మనం భావిస్తామో 
ఆవసరమైతే అవన్నీ యూరపుఖండం నిరాఘాటంగా ఆమోదిస్తుంది. ఆ ఖండ 
వాసులతో ఈ ఖండవాసులు దేనికీ పోలిచేసి నెగ్గలేరు. ఈ ఖండం ఎప్పటికేనా 
"పడాలంటే వారి నాగరకతకు ఒక దజ్జం పెట్టివర్తించడ మే మార్గం, ఆయీ' 
మాటకు యితరలోకుల మాటల్లా వుండగా ఇంట్లో పెళ్టాంబిడ్డల చెవివొగ్గరు. 
వారు.మనకు స్వరాజ్యంఇచ్చి యేలుకొండని దూరంగా కూర్చున్నా-వారి నాగరి 
కత మనమీద అన్నుగహించి దూరంగా తొలిగితేనే తప్పు మనం దాగుపడం 
వాడికి నామకః మతమంటూ ఉన్నప్పటికీ క్షణంలో దాన్ని వాళ్లు త్యజిస్తారు. 
ఆచార వ్యవహారాల్లో ఉ త్తర్మధువానికీ, దక్షిణ ధ్రువానికీ వున్నంత దూరంగా! 
మైకి కనబడినా మనతోపాటు మతవిశ్వాసం కలవాళ్టు మహమ్మ దీయులే. నిన్న 
న్నదిదాకా రష్యాలో దేవుడులేడు ; నేడు మళ్లా వున్నాడని వినవస్తూవుంది. 
ఎల్లుండి మళ్లాఉండడు. ఆవలెల్టుండి ఉంటాడు. “మదథీనా తవస్థితిః' ఆని. 


గ 


55 


ఎవరో ఆచార్యపురులు దేవుణ్ణి గురించి అన్నారంటారు కాని ఆది యూరపు 
ఖండంలో చాలాకాలంనాడే అమలు జరగడానికి ఆరంభించింది. కొన్నాళ్లు మస్ఫో 
లిసీ దేవుడు ; అంతకంటే కూడా పెద్ద దేవుడు. . .హిట్టరు. . .గుజ్జపు జట్కా 
వాడు బాగానడిచే తన గుర్రాగ్ని హిట్టరు పదంతోటి వాడేవాడు. మీసాన్ని 
గురించి చెప్పేదేమిటి ? హిట్టరు అంతరించినా ఆ మీసాలు కనబడుతూ ఉన్నంత 
కాలం అతడు ఉన్నరే. నా వీజం నశించినా ఆ మీసం నశించడు. యేకాలం 
లోనూ నేటి భారతీయులవంటి (ప్రజలు వున్నట్లు [గంథదృష్టాంతం కనబడదు.” 


ఇతి శమ్‌ 


తోడ్పాటు ; కృతజ్ఞత 


ఆంధ (పదేళ్‌ సాహిత్య అకాడమీ [పచురణములు “సారస్వత వ్యాన 
ములు” (గ్రంథ సంపుటములు ౧, ౨, ౪, ౪. డా! జి. వి. సు బవ్మాణ్యము 
ఎం. ఏ., పిపౌచ్‌ డి., పురిపండా అప్పలస్వామి (సంకలన కర్తలు). 


ఆం|ఛేతిహాస పరిశోధక మండలి వారి |పచురణములు: రాజము హేం|ద 
వరము 'రాజరాజన రేంద పట్టాభి పేక సంచిక, కళింగ నంచిక, కాకతీయ 
సంచిక, రెడ్డి సంచిక. 

రాజమహేం[గవరము “గౌతమీ [గంథాలయము' బహు పత్రికా 
సంపుటములు. ఆయా సంస్థల (పచురణముల తోడ్చాటు మజవరానిది. ఈ 
వ్యాసరచన సందర్భమున నావెంట సాయపడిన చి॥ సన్ని ధానము నరసింవా 
శర్మకు ఆశీన్సులు. 


తెలుగు వ్యాస పరిణావుం 
(1947-72) 


—_కొలరలూరి ఇనాఠ్‌ 


1974 తర్వాత తెలుగులో బెలువడ్డ వ్యాసాలు పూర్వంలాగానే సృజన 
విమర్శన రీతుల్లో ఉన్నాయి. ఈ యుగంలో వ్యాసవాజ్మ యం పొందినంత 
వి సృతి పూర్వంలెడు. పతికలలో అనేక వ్యాసాలు వెలువడుతున్నాయి. వ్యాస 
సంపుటాలు విశాలాంధలో భిన్న _పాంగణాలనుంచి (పచురి తమవుతున్నాయి. 
వ్యాససంక లనాలూ ము।దితాలవుతున్నాయి. ఇంత వి సృృతవ్యాస తాతకు మహా 

సము దంలో ఎంతోలోతుకు దిగినా కొన్ని రత్నాలే పెకిలేవటం సాధ్యమవు 
తుంది. ఎన్నిసార్హు ఎంతలోతుకుపోయినా అన్ని మణులు వేరువేరుగా పేరు పేరు 
వరుసన వెలికి తేవటంకాని పరికించటంకాని సాధ్యంకాదు. అయితే ఎన్ని విధాల 
వ్యాసరల్నాలున్నాయో వాటిలుతురు ఎలా పన రిస్తుందో స స్తూలంగా mes మంలో 


పరిశీలించవచ్చు, ఆ పయత్నమే ఈ వ్యాసపళనంలో జరుగుతుంది. 


ఉపలభ్యంగా ఉన్న ఐ వ్యాససంపుటులు ఈ యుగపరిమితి ద మిలో పురి 
కించటం జరిగింది. ఒకధర్మం వ్య క్తంచే చేసే ఆదిరచన పేర్కొన్నంతగా అనంతర 
రచనను పేర్కోలేదు. పరిశీలనకందని వ్యాససంపుటులు కొన్ని మగత పోయ 
ఉండవచ్చు. చెదురుమదురుగా ఉన్న వ్యాససృష్టి ఎక్కడోతప్ప పరిశీలించటం 
కుదరలేదు. 1947 తర్వాత వ్యాససృష్టిని గూర్చి ఆలోచించటమే అయినా, ఈ 
వ్యాసావకాళం అక్క_జణ్ఞుంచే ఆరంభమయినా కొంత అవధ్యతి[కమణం జరిగింది. 
ఇంకొంత ముందునుంచి కొన్ని సందర్భాలలో ఈ వ్యాసం మొదలయింది. 


తెలుగులో వ్యాసం ఆంగ్ల పభావం వల్లనే ఆవతరించింది. ఇటువంటి 
రచనారీతి ఈ |పభావానికి పూర్వం చెదురుమదురుగా లేకపోలేదు. వాస్తవానికి 
వ్యాసం సృజనప|కియ. అది ఆంగ్లంలో అధికంగా ఆలాగే ఉంది. అయితే 
తెలుగులో ఈ యుగంలో అది విమర్శకు దాదాపు పర్యాయపదంగా వాడబడుతూ 


ర్‌7 


ఉంది. పరిశోధనంకూడా వ్యాసనామం వాడుకొంటూఉంది. ఒక్కమాటలో 
చెప్పాలంటే వ్యానం చాల్మాష్మకియలకు |ప్మకియ అయింది. 

వ్యాసం వస్తుధర్మంవల్ణి కొంత సృజనంగా కొంత విమర్శనంగా ఉండే 
స్వభావంకలిగిఉంది. ఆరంభంలో తెలుగువ్యాసం సృజనగుణ శోభితంగా అవత 
రించింది. ఆంగ్లంలోనూ ఆగుణం వ్యాసగతంగా గోచరమవుతుంది. క్రమ 
[క్రమంగా తెలుగులో విమర్శనధర్మం 'పెంచుకొంది, తెలుగువ్యాసం, ఈ 
యుగంలో వ్యాసం అనగానే విమర్శనమనీ, అదీ కావ్యవిమర్శనమనీ అనిపిం 
చేంతగా మారింది. అనుభూతి | పధానమయిన సృజనగుణం, ఆలోచన [ప్రముఖ 
మయిన విమర్శనగుణం రండూ సంగమించిన పుణ్య ష్మేతం వ్యాసం, 

వ్యాసనిర్యచనంకాసీ, దాని పాచీనతకానీ, వ్యాసర నకు సమర్థమయిన 
వచ నస్థితికానీ వివరించటానికి ఈ వ్యాస పణాళికలో అవకాశంలేదు. అయితే 
ఈ యుగంలో వ్యాస పరిణామ దశను స్థూలంగా పరికింపపచ్చు. ఆంగ్ల సార 
స్వత [పభావంతో తెలుగులో వలువడ్డ ద్యాస్మష్మకియ ఆంగ్లయులు భారత దేశం 
వదలివెళ్ళిం తర్వాత ఏ విధంగా మారిందో చూడటం కర్తవ్యం. ఆంగ్లంనుంచి 
తెలుగులోకి వచ్చిన చాలా (పక్రియలకంచే ముందుగా వచ్చిన వ్యాసం ఈ మధ్య 
కాలంలో పొందినమార్పు ఈ యుగపరిమితంగా పరికింపవచ్చు. 

కథా నవలాది అనేక (ప కియలకు సృజనధర్మం అధికంగా ఉంటుంది. 
శాస్త్రరచనలకు దిమర్శనగుణం ఎక్కువగా ఉంటుంది. వ్యాసం ఈ రెండు 
గుణాలూ కోరుతుంది. మిగతా |పకియలకు ఆక్కరలేనంతగా సృజన వ్యానంలో 
విమర్శస గుణం, వి మర్శనవ్యాసంలో సృజనగుణం అవసరంగా ఉన్నాయి. ఇతర 
[ష్మకియలతో పోల్చిచూస్తే, పూర్వం ఈ భిన్నష్మకియలు లేనప్పుడు మనిషి 
ఆలోచనకు వాహికగా ఉన్న వ్యాసం ఇప్పుడు భిన్న షకియలు అవతరించ 
టంతో అంతగా ఏక చ్చ,తాధిపత్యం సాగిస్తున్నట్టులేదు. ఈ విధంగా వ్యాసం 
పెరుగుదలతో ఒక అవరోధం ఏర్పడ్డట్టు గమనింపవచ్చు. 


1947 తర్వాత (ప్రచురణ పొందిన వ్యాససంపుటాలు ఆధారంగా ఈ రచన 
జరుగుతూవుంది. అయితే శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, చెళ్ళపిళ్ళ వేంకట 
శాస్త్రీ వంటి (పసిద్ధుల వ్యాసాలు 1950 లలో సంపుటాలయినా వాటి రచన 
అధికంగా 1980 లలో జరిగింది కాబట్టి ఈ వ్యాసపరిధిలోకి చేరటంలేదు. 


58 


ఈ యుగంలో వ్యాసాలు రెండు [పధాన భాషా ధోరణులతో ఒప్పు 
తున్నాయి. సృజన వ్యాసాలు ఎక్కవగా వ్యావహారిక భాషలోను, విమర్శన 
వ్యాసాలు అధికంగా [గాంథక భాషలోను వెలువడ్డాయి. సృజనవ్యాసవాజ్మ్యయం 
ఆనందానికి విమర్శన వ్యానసృష్టి ఆలోచనకు పతీకలుగా అవతరించి హృద 
యానికి బుద్ధికి మధ్య వంతెన కట్టాయి. 


1. సృజనవ్యాసం 
హృదయం |పధానమై, ఆనందం కాంక్షిస్తూనో ఆవేశాది హార్దిక గుణాలు 
వ్య క్రపరుస్తూనో రచయిత వ్య క్రిత్యంగుంచి పుట్టి, అసంపూర్ణంగా ఉండి, 
అనుభూరి మాధుర్యం (పసాదించిన వ్యాసం సృజన వ్యాసం. ఇది నాల్లు విధా 
డ్‌ 


ంది. 1. యుగస్యాాసం, లి. శ్రీ వాసం, లి. పతికావ్యాసం, 4, వివాద 


లి లి 


వాసం స్థూలంగా [పప్రమయంగా [పారంభమయి, [పసంగంగా మారి, 
వచనకావంంగా వెలసి, ఉపన్యాసంగా |పథ్యాతిపొంది, వ్యాసంగా స్థిరపడింది. 
సామినేని, కందుకూరి, గురజాడ మొదలై నవాళ్ళు (వాసిన సాంఘిక వ్యాసాలు, 
గిడుగు మొదలై నవాళ్ళ వెలువరించిన భాషా వ్యాసాలు, సాక్షి వదరుబోతులవంటి 
అధిషేప వ్యాసాలు, చిలుకూరి కొమజ్ఞాజు వంటి వాళ్ళ చారి తక వ్యాసాలు, 
చెళ్ళపిళ్ళ వంటి వాళ్ళ జీవిత వ్యాఖ్యాన వ్యాసాలు, కట్టమంచి పింగళి రాళ్ళపల్లి 
వంటి వాళ్ళ సారస్వత వ్యాసాలు సృజన ధర్మశోభితంగా ఉన్నాయి. 

ఈ యుగంలో స్కజనవ్యాసం పూర్వమెప్పుడు లేనంత సృజనంగా 
మారింది. వ్యాసరచనల రాశిలో కూడా పెరిగింది, వ్యాసం సృజన(ష్మకియగా 
ఉత్కృష్ట స్థానం పొందింది. సారస్వత విమర్శనంతో నిమి త్తం లేని వ్యాససృష్టె 
కావించి, సాహిత్యంలో తిరుగుదాటు చేసి, నేటి వ్యాసక ర్తలందరికం టే పూర్వమే 
ఈ (ష్మకియను (పసిద్ధంగా రూపొందించిన వ్యక్తి శ్రీ చలం. 

(శ్రీ చలం (1894) : జీవితంలో భావించింది సాహిత్యంగా, సాహి 
త్యంలో సాధించింది జీవితంగా |వాసి, (బతికి, తాత్ర్విక పరిధిని జీవిత చరమా 
ధ్యాయంలో దీక్షగా పరిశీలిస్తున్న మానవతా స్వేచ్భావాది, హృదయవాది. కోమల 


59 


మనస్వి, సాహితీతపస్వి, తపస్వి శ్రీ చలం. ఆనందం, విషాదం, మ్యూజింగ్స్‌? 
[పేమలేఖలు ఈ రచయిత వ్యాససంపుటాలు. ఈ వ్యాససృష్టిలో శ్రీ చలం 
హృదయం విశాలంగా వ్యాపించింది, విశ్వరూపం దాల్చింది, అనుభూతి గజ్జెల 
గురంలా నృత్యం చేసింది, గుండె అన్ని అందాలా అవతరించింది. త్రీని 
చుట్టుకొన్న సాంఘిక అవ్యవస్థ స దళ తృణీకరింపబడింది. తరతరాల మనిషి 
వేదనా వీవితానికి మూగ ప్రతిఘటన శ) చలం వ్యాస సాహిత్యం. 


ఈ వ్యాసాలు అనుభూతిని కలిగించాయి. గీతికలుగా సాగాయి. ని 
తంగా భాషను తీర్చాయి. ఆవేగాన్ని తీర్చిదిద్దాయి. వ్యాసం కళాఖండంగా అవత 
రించి ఆనందం కలిగించింది. ఈ వ్యాసాలలో భాషా, భావ, రచనా నిర్బంధాలు 
లేవు. ఆలోచన రౌతును మోస్తూ భాషాశ్యం రొప్పుతూ రోజుతూ పరుగెత్తింది. 

శ అథి (1910) - వ్యాసాలుగా, ఉపన్యాసాలుగా, వారం వారం రచ 
నలుగా, సమీక్షలుగా, పీఠికలుగా, ఉ పోద్దాతాలుగా ఉన్న శ్రీ త్రీడీ వ్యాసాలు 
(198౧.70) సృజనధర్మ నికి పంగా ఉన్నాయి. ఈ వ్యాసాలు, రచయిత 


గుండె చూరుమూలల్లో చెలరేగు తున్న త్రీ వభావాలకు సంక్షి ప్త స్పష్ట షశెలీ సుం 
చిత [పతిరూవాలు. వ్యాన సృష్టి షిలో తనగుండె లోతు ల్లోకి ఈ రచయిత దిగినంత 
దూరం రచయితలలో కొందరే దిగగలరు. 


హృదయంలో కనన! చెలరేగి ఆలోచనలు తరంగాలుగా పెెటేగి 
నప్పుడు ఈ వ్యాసాలు జన్మించాయి. ఏ విషయం ఎంతవరకు చెప్పాలో 
ఎక్కడ ఆపాలో [ప్రారంభించాలో రచయితకు స్పష్టంగా తెలుసు. వ్యాసం 
రక్తంలో పు పుట్ట ర కంలోకి సాగిపోతుంది. ఈ రచయిత అభివ్యక్తి క్రి కాకర 
తిన్నగా ఖడ్గం కంటే పదనుగా, జీవితంకింటే విశాలంగా, గుండెకంటే క్షుప్తంగా 
ఉంది. (9 తిఠీ ఎంతగా కవో అంతగా వచనరచయిత, అంతగా వ్యాసక ర్త 
సాహిత్య సమాజాల సమ్మెళనంలోకలిగే మార్పులకు |పతీకలుగా ఈ వ్యాసాలు 
పుట్టాయి. తెలుగులోని నూత్న క వితాధోరణులేకాదు. కళలపట్ట ఆలోచనలు 
కూడా ఈ వ్యాసగతంగా ఉన్నాయి. అభ్మిపాయ [వకటనలలోని త్మీవత కొంద 
రిని దూరంగా కొందరిని దగ్గరగా చేసుకొంది. రచయిత ఇష్టానిష్టాలు, పట్టుదలలు 
సిద్ధాంతాలు, నమృకాలు వ్యాస సాహిత్యంలో చోటుచేసుకొన్నాయి. “ఆవేశం 
అంకుళమె వ్యాసగజెందం సాగింది. 


60 


శీ అీథీ వ్యాసం గుండె |పతిధ్యని, వ్యాసం చదవటం ముగించినా ఆ 
చప్పుడు ఆగిపోదు. అది గింగురుమంటూ ఉంటుంది. ఆ ప్రతిధ్వని రచయితకు 


(ప్రముఖ స్థానం (పసాడించింది. 


ఢీ) నార్హ వేంకటేశ్వరరావు తార్తిక జీవితం జీవించవలసిన పా 
పత్రికా రచయితగా రూపొందటం అతిచి[త జీవితస్థితి, న్‌ పిశ్ళాహాటో “నూటా 
మంతీ" (1951) వ్యాస సంపుటులలో వ హృదయవాది. అయిన మేధావి జీవితం 
వ్యాథ్యానింపబడిన ట్టు తోస్తుంది. సంపుటాలుగా ను దింపబడ క పూర్ణ ఏం|ధ 
'పభలో వెలువడ ర వ్యాసాలు, వ్యాసం [షకియగా ఉన్న తశిఖరం ఆధిరోహించ 
ఆ ౮ ల a ot 
టానికి దోహదం చేశాయి. 


(ప నార్ల వ్యాసాలలో వాతావరణం తెలుగుదేశపు నడిబొడ్డులోని పల్లె 

లి (ల. జ్‌ 

టూరు; భాష తెలుగుదనం, నుడికారం, పలుకుబడి పుణికిపుచ్చుకొన్న అచ్చ 
మయిన -స్త్పచ్చమయిన కన్నతల్రిలాంటి-ఆవు పెరుగులాంతి _ ఆవకాయలాంటి 
వ్యావహారికం; విషయం నిత్యజీవిత సత్యం, నిరంతరాన్వేషణం; వ్యాస వాక్యం 
తెలుగువాడి గుండె వాడిదనం తెలుగునాటి మేటితనపు 'పత్రిరూపం. ఈ చ్యానాలు 


y 


మేభాచె అయిన ఆం|ధుడి ఆలోచనలకు హృదయాభివ్య క్తి కికి అదర హక 
ఈ వ్యానాలలోని [పధానగుణమయిన స ౦క్షి ప్రత పాఠకుడి నాడిని విణ తీగలాగా 
ట్‌ వాక్యంలో కక జై సాత్మ భ్మదం చేసినంత సంచి పంగా 
వాక్య విన్యాసం ఉంది. 
విషయం ఎంత బరువయినదయినా వ్యాసరచనంలో సృజనగుణం తగ్గ 
లెడు. ఈ వ్యాసాలలో అనవసర భావంకాని పదంకాని వాకంకాని గోచరంకావు. 
ఆసందోద్దిష్టరచనలై న ఈ వ్యాసాలు ఆలోచన బరువుతోనుండి సృజనాత్మక 
న. ని తెలుగుసాహిత్యంలో ఉత్తమంగా ఎలిగాయి. ఈ వ్యాసవిషయం 
ముఖంగా సాంఘికం, కాని సారస్వతాది అన్యవిషయ విన్య స్తంగా వ్యాసాలు 
య ఆంగ్రవ్యాసధర్మం అనుష్టించుకొన్న ఈ వ్యాసాలకు రచయిత 


ల 
శైలి వ్యకి go [పాణబిక్షశె పెట్టి, వీటిని వ్యాసవా జ్మయంలో అగ|శెణిలో నిలి 


అలీ 


మొక్కపాటి నరసింహశాన్రి = బారిష్టరు బాతాఖానీ (1954) సాక్షి 
వదరుబోతుల సం[పదాయంలో సాగిన వ్యాససంపుటి ఆం|ధుడు పరదాస్య 


61 


శృంఖలా బద్ధుడనీ, సం[కాంతి ఆనంద సంకేతమనీ, అలక్ష్యం ఆంధత్వమనీ, 
కవిపండిరుల ఉపన్యాసాలు జనానికి చావుగా ఉన్నాయని, గొప్పలు చెప్పు 
కోవడం మానవ నైజమనీ, డబ్బూ పసిద్ధికోసం పారులాటలు అధిక్షేపిస్తూ ఈ 
వ్యాసాలు ఆవతరించాయి. ఈ సృష్టి జారి అవలక్షణాలను అవహేళనం చేయ 
టంగా రూపొందింది. ఆంధత్వం అధికేపానికిగు రెనా రచయిత విశాలదృకృథం 


అ, ఇ 
జాత?భుఃప 
ణు క్‌ 

జం 


ల ఇఒ 


అ స్పష్టంగా పరికింపవచ్చు. 
నిమాణిక్యం నరసింహారావు = 'ఇంటావిడతో పోట్లాట" (1957) 
'పణయ కలహంి సృజన వ్యాసాలు, వీటిలో హృదయస్సూ ర్రితోపాటు కోమ 
లాభివ్య క్రింది. హస్యంతోపాటు రసార్ద్రదృష్టిఉంది. విషయవివరణం వినో 
దొత్మకంగా ఉంది. 

ద్ర తిరుమల రామచంద - “నుడి-నానుడి” (1968) భాషాపరంగానూ 
“సాహూ సుగతుని స్వగతం” భాషాసారస్యత గతంగానూ ఉన్న వ్యాససంపు 
టులు రచనలలో సృజనగుణం వస్తువులోని విమర్శనతత్తాన్ని అధిగమించింది. 
పతికా సంపాదక పదవిలోఉండి ఆం[ధపభలో భారతిలో ఈ వ్యాసాలువాసి 
[ప్రచురించటం కొంత ఉద్యోగధర్మం అయినా చాలావరకు సారస్వతధర్మమె 
నిర్వహణ పొందింది. |దావిడ భాషావేత్తగా సంస్కృత పాకృ్ళతాంగ్ల పాండి 
త్యంతో దాటు భాడా పరిశోధనంకూడా నిరంతరం పెంచుకొంటూ బరువయిన 
భాషావిషయాలు సృజనవ్యాసాలలో నిక్షిప్తం చేసిన శ్రీ తిరుమల రామచంద 


way? “vd 
ఎన్నటగ్గి వ్యాస సుష్ట. 


శ్రీ సంజీవడేవ్‌ _ 'రన రేఖలు” (1968) తేజో రేఖలు (1965) వ్యాస 
సంపుటులు. అ స్తవ్య స్తంగా క్రమ రహితంగా ఉన్న ఆలోచనలివి. ఇవి విజ్ఞానం 
మాతమే కాక వినోదం కూడా ఆందించే ఉద్దేశంతో వెలువడ్డాయి. చితలేఖనం 
పధాస వస్తువుగా అనుభూతి మాధుర్యంలో వ్యాసావిష్యుతి జరిగింది, 

శ్రీ టి. భాస్కరరావు - “స్ఫూ ర్తిశ్రీ వ్యాసావళి”. (1965) “మాటలంటే 
మాటలా ?" “మాటలతో మంతనాలు సృజనవ్యాసాలు. భాషాశాస్త్ర సంగతులు 
వ్యాకరణం పరిశో ధించే వ్యాసక ర్త బరువయిన విషయరచనం సృజనంగా ఉంది, 

కాటూరి వేంక టేశ్వురరావు __ “సాహిత్య దర్శనము” లో కవి ఆలోచన 
లకు, పరిచయమున్న వ్యక్తులకు, తెలిసిన సన్నివేశాలకు చోటుంది. కవి, 


62 


వ్యాసక ర్త అయినప్పుడు ఆలోచన సాగినమార్గంలో రచనవెళ్ళి (క్రమతలోపించి 
సృజనాత్మక పెరిగింది, పఠన యోగ్యత పెంచుకొన్న వ్యాసాలివి. 

బుచ్చిబాబు కల్పనాత్మక సాహితీ నిర్మాతలలో మేధావి, వ్యాసక రగా 
కంటే నవలా కథానికా నాటికా రచయితగా |పసిద్ధి పొందినవ్య క్తి. అంధ 
జ్యోతిలో వెలువడ్డ “అంతరంగమథ నంి “నన్ను మార్చిన పుసకంి వ్యాస సంపు 
టాలు. అంతరంగమథనం జీవితకథా వ్యాస పరంపరగా సాగి సాగి ఆగి 
పోయింది. తన జీవితంలోని సంఘటనలకు అభివ్యక్తి నిచ్చిన బుచ్చిబాబు 
హృదయవాది. కవుల రచయితల పరిచయం కూడా విమర్శనంగా చేయలేదు. 
ఉత్తమ సృజన సాహిత్యం చదివితే నస్సు పొందే. ఆందోళన ఉపశమనం 
బుచ్చిబాబు వ్యాసాలు చదివితే కలుగుతుంది. 

డా! బోయి భీమన్న 'ఏకపద్యోపాఖ్యానము, సవ్యాఖ్యానము , సాహిత్య 
వ్యంగ్యరచని (1969) అధి కేపవ్యాసం, ఇది ఆధునిక సాహిత్యంలోని 
వ్యాఖ్యాన విమర్శన విధానంమీద చెర్నాకోలచెబ్బ, ఇది చదివి విమర్శకుడు 
ఆత్మ విమర్శ చేసుకోకుండా ఉండలేడు. 

శ్ర కొడవటిగంటి కుటుంబరావు “సాహిత్య [పయోజనము” (1969) 
వ్యాస సంపుటిలో విషయం సారస్వతమయినా రచనం విమర్శనమయినా, ఆవి 
ష్క్బతి హార్దికం. సాహిత్యం సాంఘిక [ప్రయోజన రమ్యంగా ఉండాలని 
ఆశించిన హ హృ యవాది ఆలోచన లీవ్యాసాలు. 

డా॥ పీ. సీతారామారావు -_ “మృగయా వినోదఠ' (1970) వేటకు 
సంబంధించిన వ్యాసాల సంపుటి. వీటిలో అడవి మృగాలను వేటాడేవాళ్ళ బీవితం 
= ఆధునిక సమాజనేపథ్యం నుంచి పరిశీలించి - చికించటం జరిగింది. వ్‌ 
చదువుతున్నంత సేపు లోకాంతరంలో సంచరిస్తున్న అనుభూకి కలుగుతుంది, 
భయం ఆందోళనలు కలిగి చనిపోయే జంతువులమీద (పేసపుట్టి వ్యాసాలు 
హృదయ పరిధీ ప్రవ ర్రకాలయ్యాయి, 

ఇంకా పలువురు స సృజన వ్యాసక ర్త "రలు వ్యాస సారస్వతం సుసంప సన్నం 
కావిస్తున్నారు. శ్రీ అమరేంద్ర - “భావవీణ”, థ్రీ సోమంచి యజ్ఞన్న శాస్తి) = 
“ఎజ్జటిపు”, శ్రీ దరిశి చెంచయ్య - 'నా దివ్య స్మృతులు వంటివి అనేకం 
ఉన్నాయి. వర్తమానంలో అనేకం సృజన వ్యాసాలు అవతరిస్తున్నాయి. కల్ప 


63 


నాత్మక సాహిత్యంలో సమానంగా నిలువగల సృజన వ్యాససృష్టి ఆధునిక 
యుగంలో, వెనుకబడిందని చెప్పవచ్చు. 


1:8. స్త్రి వ్యాసం 

శాస్త్ర చర్చకం చే కళాభావన త్రీ హృదయ సన్నిహితంగా ఉంటుంది. 
కళాసృష్టిలో ్రికి ఉన్నంత అభినివేశం సాధారణంగా శాస్త్రదర్శనంలో ఉండదు. 
శ్రీల వాజ్బయం ఎక్కువగా హృదయ సంకేతంగా ఉంటుంది. స్త్రీలు లలిత 
కళా నిర్మాణం చేసినంతగా శాస్త్రలోకంలో సంచరించ లేరు కాబట్టి వ్యాస వాజ్మ 
యంలో త్రీల సృష్టి సామాన్యంగా సృజనంగానే వుంటుంది. 

ఆంగ విద్యలో స్రీ జీవితానికి పునరుబ్దవనం వచ్చిందని చెప్పవచ్చు. 
(ప్రపంచంలో, భారతదేశంలో వస్తున్న త్రి స్వాతం త కాంక్ష ఆం|ధదేశంలో నూ 
సాగింది. దేశ స్వాతంత్యంతో స్రీ జీవితానికి నవయుగోదయమమింది. ఈ 
యుగంలో త్రీ లోకంలో నూత్న చైతన్యం వచ్చింది. ఆర్థికంగా రాజకీయంగా 
సాంఘికంగా వచ్చిన మార్పులు స్త్రీల ఆలోచనలకు అనుభూతి అభివ్య కికి 
దోహదం చేశాయి. 'స్తేరలు నేడు సారసతాకాశంలో తారలు లాగా పకాశించే 
వాళ్ళు చాలమంది ఉన్నారు. వీళ్ళలో వ్యాససృష్టి చేస్తున్న వాళ్ళూ పలువు 
రున్నారు. 

కందుకూరి కాలంలో [పోత్సాహం హింది శ్రీలు ఉపన్యాస సృష్టి కానిం 
చారు వేదికల మీద ఉపన్యసించారు. బండారు అచ్చమాంబ, కొటకలహూడి 
సీతమ్మ, పులుగు ర్ర లక్ష్మీనరసమాంబ వంటి రచయి[తులు శ్రీల విద్య, సాంఘిక 
నియమాలు, బాల్య వివాహం, వితంతువివాహం వంటి భిన్నవిషయాలు [గహించి 
వ్యాససృష్టి చేశారు. చేయించారు. ఉపన్యసించారు, ఉపన్యాసాలు ఇప్పించారు. 

నెటి రచయ్యితుల వ్యాసాలు కష్టోలు తొలిగించుకోవటంతో పాటు ఇష్టాలు 
కలిగించుకోవటం, నష్టాలు వదిలించుకోవటంతో పాటు అభిమతాలు పదిలం చేసు 
కోవటంగా రూపొందాయి. నవలా కథాది సృజన [షకియలు ఆదరించినంతగా 
వర్తమాన శ్రీలు వ్యాసం ఆదరించకపోయినా అసలు [ప్రయత్నం చేయకుండా 
ఉండలేదు. | 

శ్రీమతి లత వ్యాసంలోకి కవితాధర్మం చొప్పించిన రచయిత్రిగా చెప్ప 
వచ్చు. 'ఊగోగానం' సంపుటాలు 'లత వ్యాసాలు" ఈ ధర్మం |[పస్సుటంగా 


64 


చూపుతున్నాయి. ఇంతకంటే ముందుగా గృహలక్ష్మి పతికలో సృజనధర్మ 
[పదురంగా వ్యాససృష్టి చేసిన ్రీమతి కొత్త లక్ష్మీరఘురామ్‌ కృషి సారస్యత 
లోకం గమనించిన విషయం | 

నేడు (పతి షృతికలోనూ = చాలావరకు = స్రీం శీర్షిక ఒకటి వుంది. 
శ్రీలకే ప్మతికలు వెలిశాయి కూడా. ఈ శీరికలలో స్రీల సమస్యల మీద వ్యాసాలు 
అనేకం ఆవిర్భవించాయి. కట్టు కుట్టు బొట్టులు దగ్గర్నుంచి మతాంతర వివాహాలు 
దేశాంతర రాజకీయాలు దాకా చర్చిస్తూ వ్యాసరచన చెస్తున్నారు స్రీలు. 

ఆం|ధ|పభ సచిత్ర వారపత్రికలో శ్రీమతి మాలతీచందూర్‌ నవలలను 
గూర్చి నవలల సమస్యలను గూర్చి వ్యాససృష్టి చేస్తున్న సంగతి అవగత 
పూర్వమే | ఆంధధపషతికలో శ్రీమతి కె. రామలక్ష్మి శ్రీల సమస్యలను, నారీ 
దృక్పథాన్ని వివరించే వ్యాసాలు వాస్తున్న విషయం సుపరిచితం: ఈ రచ 
యిత్రి “దారి చూపిన దీపకళికలు” వ్యాససంపుటిలో స్వాతం, త్యానికి పూర్వం 
మహిళోద్యమం నడిపిన త్రీల జీవితచరి[త గోచరమవుతూవుంది. 

(గ్రమతి న్యాపతి కామెశ్వరి [ప్రసంగ వ్యాసాలు, ఆకాశవాణిలో (పసార 
మయిన శ్రీల |పసంగ వ్యాసాలు, డ్రలి గృహ సాంఘీక దృష్టిని వివరిస్తున్నాయి. 
(శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సారస్వత జీవిత చరిత వ్యాసాలు, 
డా॥ నాయని కృష్ణకుమారి, డా ॥ యశోదారెడ్డి పరిశోధన వ్యాసాలు విమర్శన 
గసణథారంతో శోభిస్తున్నాయి. 

త్రీ వ్యాససృష్టిలో అత్యుత్తమ శిఖరాలు చేరుకొన్న రచయితి (శ్రీమతి 
ఇల్లిందల సరస్వతీదేవి. “జీవన సామరస్యంి, 'నారీజగత్తు*, “వెలుగుదారులు), 
“బీవితరత్నాలు” ఉత్తమ వ్యాససంపుటాలు. (ప్రే జీవితం సంపూర్ణంగా అభివృద్ధి 
చెందాలని అన్ని రంగాలనుంచి మేలు జరగాలని వాంఛించి తత్‌ సాఫల్యానికి 
తీవ కృషి చేసి ఈ వ్యాససృష్టి కావించినట్టు స్పష్టమవుతుంది. స్రీ సమస్యలకు 
పరిష్కారం ఈ రచయిత్రి ఆలోచించినంత లోతుగా ఎక్కువగా పూర్వం = 
ఆలోచించినవాళ్ళు లేరనవచ్చు. 


1:8. ప్మతికా వ్యానం 
సృజనధర్మ సమంచితంగా పత్రికలలో వివిధ వ్యాసాలు [పచురితమవు 


65 


తున్నాయి, విమర్శన వ్యాసాలు కూడా వెలువడుతున్నాయి. కాని వాటికీ 
తావులో సంభావనం లేదు. సంపాదకీయాలు, (పత్యేక శీర్షికలు, సమీక్షలు వ్యాసా 
లుగా ప; తికా (పపంచంలో గోచరమవుతున్నాయి. 

సంపాదకీయం సంపాదకుడి హృదయానికి భాయాచ్చితం,. సంఘటనో 
వారో సమస్యో [(గహించి, సంపాదకుడి హృదయం పొందిన పరిణామానికి 
(ప్రతీక సంపాదకీయం. అందువల్ల దానికి సృజనధర్భ్కం సంక్రమించింది. 
ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు సంపాదకీయాలు వ్యాసాలుగా 
గుర్తింపు పొందాయి. 


రాజకీయ సాంఘికాది సమస్యలకు ప్రాతినిధ్యం వహిస్తూ పతికలలో 
సంపాదకీయాలున్నాయి.ప (తికా స్థాపనంలోని (పధాన లశ్ష్యాన్ని ఆయా సంపాద 
కీయాల స్వరూప స్వభావాలు నిర్ణయిస్తూ ఉన్నాయి. అందువల్ల నంపాదకీయం 
పతికాధిపతి అవసరంగానూ, సంపాదకుడి జీవిత [పతివింబంగానూ ఉండి 


సాహితీ జీవితం పొంది వ్యాసవాజ్బ్యయంలో భాగమయింది. 


(వత్యోక్‌ భరి క ౩ ఒక పతికలో సంపాదకుడో ఉపసంపాదకుడో 
ఒక నియమితుడైన రచయితో రచయితో పతి సంచిక లోనూ వుండే (పత్యేక 
శీర్ష కను కొంతకాలం నిర్వహించటం నేటిషతికా [ప్రపంచంలో సామాన్యంగా ఉంది. 
మాణిక్యవీణ ఇటువంటి రచనకు ఉదాహరణంగా చూడవచ్చు. సృజన సాహిత్య 
రచనా సామర్థ్యం ఉన్న వ్యక్తి పత్రికా నిర్వహణపు ఒ త్తిడిలోనో, ఆ రోజు ఆ 
పతికకు ఆ రచన చేరాలన్న తొందరలోనో, ఈ శీర్షికను పోషిస్తున్నట్లు 
గుర్తింపవచ్చు, వీటిలో విషయం కంటె రచనం [ప్రధానంగా ఉంటుంది. 


ఈ (పత్యేక శీర్షికలు రచయితల వ్యక్తిత్వ ఫలితాలు హృదయం 
కన్న బిడ్డలు. ఈ రచనల సృజనగుణం శోభితం. భాష జీవితం దగ్గరగా ఉంది. 
హాస్యంకాని, కవితాగుణంకాని అంతర్వాహినిగా ఉంది. సామాజిక సమస్యలు 
ఈ శీర్షికా వ్యాసంగానికి వస్తువులుగా రూపొందాయి. (పతిరోజో [పతీవారమో 
ఈ విధమయిన శీర్షికా నిర్వహణం రచయిత సామర్థ్యానికి గీటురాయి. 


ఈ యుగంలో పుతికలలో ఇటువంటి (ప్రత్యేక శీర్ణి కలను ఎందరో 
(పసిద్ధులు నిర్వహించారు. శ్రీ దాసు వామనరావు ఆం|ధపతికలో నిర్వహించిన 
5 


66 


“ఇష్టాగోష్టి' “'కాలశ్నేపం” అందులోనే శివలెంక శంభు పసాద్‌ సొగించిన “పడ 
క్కుర్చీ కబుర్లు" “తెలుగు వెలుగులు, ట్రీ పవీణ్‌- “రాజధాని కబుర్లు సాహితీ 
జీవితం పొందాయి. కృష్ణాప తికలో “వడగళ్ళు ఆం|ధ|పభలో “ఆషామాషీ” 
చాలాకాలం [వాసిన ఫ్రీ రావూరి సత్యనారాయణ సామర్థ్యం సాశ్చర్యంగా 
పరికింపవచ్చు. 

ఈ విధంగా (పత్యేక శీర్షికా నిర్వహణం చేసిన వాళ్ళలో విభిన్న దృక్ప 
థాలు చూపిన వ్య క్రి విద్వాన్‌ విశ్వం. ఆం|ధ|పభలో ఆం[ధజ్యోతిలో “తెలుపు 
నలుపు' 'అవీ_ఇపీ 'ఇవాళీ “వారం-వారం' “మాణిక్యవీణ” విషయంలోను 
రచనంలోను గుణంలోను త త్త్వంలోను ఉత్తమ వ్యాసాలుగా గోచరమయ్యే 
శీర్షికలు, 

ఆం[ధజ్యోతిలోనే (శ్రీమతి “పురాణం సీత” “ఇల్టాలి ముచ్చట్టు' తెలుగు 
నుడికారం సొంపు, వాడిదనం నిలుపుకొన్న ఢీర్డిక, (శ్రీమతి లత “ఊహాగానం” లో 
సృజనగుణం గోచరమవుతుంది. దిన వార పష్మతికలలో ఎక్కువగా ఈ (పత్యేక 
శీర్షి కా నిర్యహణం జరిగి, ఇటువంటి వ్యాససృష్టికి అవకాశం 'పెరుగుతూవుంది. 

(పత్యేక ఫీర్షి కలు హృదయ (పతిబింబాలు. ఆంగ్లంలో ఇటువంటి రచనలు 
అందమయిన వ్యాసాలు. ఆంధంలో వీటిని వ్యాసాలనుకోవటం కొ త్తదృష్టి. 
వీటిలో హాస్యం, సారళ్యం, వై శద్యం, కవితాగుణం (పథమగణ్యాలు, సృజన 
హృదయం ఆవేశం పొందినప్పుడు కలిగిన అక్షరరూపాలీ వ్యాసాలు. 

నవీక్షలు : దేశంలో ఏ మూలనో వెలువడ్డ ఏ [గంథమయినా అంద 
రికీ తెలియటానికి, ఆ [గ్రంథాన్ని పరిచయం చేయటానికి ఉద్దిష్టమయిన ప్మతికా 
శీర్షిక సమీక్ష. ఈ సమీక్షను పూర్వం కృతివిమర్శనం అన్నప్పటికీ నేడు 
పుస్తక సమీక్ష అనో (గంథసమీక్ష అనో పిలుస్తూ సమీక్షగా పేర్కొంటూ 
ఉండటం జరుగుతూవుంది. కావ్యగుణం సమ్మగంగా సమీక్ష వివరించదు కాబట్టి, 
ఆ [ప్రయత్నం కూడా ఉండదు కాబట్టి సమీక్ష సృజనవ్యాసంగా [గహింపబడు 
తుంది. సమీక్షకుడు ఒక కావ్యం చదివితే ఏమి అనుభూతి చెందితే అదే సమీక్ష 
అవుతుంది. ఆది బృహత్‌ (ప్రణాళికతో ఉండదుకాబట్టి సమీక్షగా సృజనవ్యాసంగా 
[(గహించటమే సమంజసం. 

సమీక్ష పూర్తి విమర్శనం కొదు, కృతిసొందర్యం సంపూర్ణంగా విశదం 


67 


చేయదు. పూర్తి పర్శాశయంగా ఉండదు, సమీక్ష. సాధారణంగా కృతిని వివ 
రించేదిగా, అందులోని కొన్ని భాగాలు ఉదాహరించేదిగా, కొన్ని అంశాలు విశదీ 
కరించేదిగా, తల్ఫానం తెలిపేదిగా, గుణదోషాలు పరిశీలించేదిగా అనువాద 
మయితే అది ఎలా జరిగిందో చూసేదిగాా ఆమోదయోగ్యంగా ఉందో లేదో 
వివరించేదిగా, సాగుతూ వుంది. భారతి, ఆంధప, తిక, | పభ, జ్యోతి, (పగతి వంటి 
అనేక పత్రికలలో సారస్వత సమీక్షలు వెలువడుతున్నాయి. శ్నేమెంద, మనో 
రాణి, అవంతి, అయాస్య, సుమన, పాపవంటిపలువురు [గంథసమీక్షలుచెస్తున్నారు, 

ఆంగ్లంలో [గంథసమీక్షలు వ్యాసాలుగా రూపొందాయి. ఆంధంలో అది 
వాంఛనీయ పరిణామంగా ఉంది. వ్యాస వాజ్మయం పెరగటానికి ఈ సమీక్షా 
రచన విసృృతం కావటం అవశ్యం కోరదగ్గ పరిణామం. 


నంబిఠతలుఎనంతలనాలు ౩ ఒక (పత్యేక సందర్భంలో ఒక (పత్యేక 
విషయగతంగా పలువురు వాగిసిన వ్యాసాలు కలిపి ముదించిన సంచికలు, 
ఒక (పత్యేక సందర్భంలో బహు విషయగతంగా అనేకులు వాిసిన వ్యాసాలు 
కలిపి ముదించిన సంకలనాలు తెలుగులో ముదటినుంచీ వెలువడుతున్నాయి, 


సంచికలు సాధారణంగా ఆయా అవసరాలకు అవతరించటం పరిపాటి, 
చార్మితక |పసిద్ధికాని, సారస్వత ప్రతిష్టకానీ వీటి ఆవిర్భావానికి హేతువు 
అయింది. కవి పండిత రచయితల సమ్మానం కోసంగాని, సారస్వత పోషకుడి 
సీరాజనంగా కాని ఇవి అవతరించాయి. సాహతీమూర్తులు సంఘసేవకులు గౌర 
వం పొందినా, గతించినా, ఇవి వెలువడ్డాయి. (పసిద్ధుల జయంతికో వర్థంతికో 
కూడా ఇవి పుట్టాయి, సారస్యత సంఘాల నాటక సమాజాదుల [పారంభోత్స 
వంలోనో, వార్షికోత్సవంలో నూ సంచికలు పుట్టాయి. ఒక సంచిక సాధార 
ణంగా ఆంధజాతి జీవితంలో ఒక చిన్న ఘట్టం ఆలోచన, చర్య, వ్యాసగతంగా 
వివరించేదిగా ఉంచి. 


సంచికలు ఆరంభంలో చార్మితక దృష్టితో అవతరించి వ్యాసవాజ్మయం 
పరిపుష్టం కావించాయి. సాహిత్యం, రాజకీయం, సాంఘిక జీవితం అనంతరం 
సంచికా విషయాలయ్యాయి. వ్యక్తుల భాషా సారస్వత సాంఘిక సేవ ఇటువంటి 
సంచికలలో [పాధాన్యం వహించింది. ఇటువంటి సంచికలు నేడు అనేకం వెలు 
వడుతున్నాయి, 


ఈమధ్య వ్యాస సంకలనాలు ఎక్కువయ్యాయి. ఆంధ్రపదేశ్‌ సాహిత్య 
ఎకాడమీ వెలువరించిన “సాహిత్యోపన్యాసములు'లో నన్నయ్య దగ్గర్నుంచి 
కాశీనాథుని నాగేశ్వరరావుదాకా ఉన్న పదిమంది సారస్వతకృషిని వ్యాననిక్షి ప్తం 
కావించటం జరిగింది. సారస్వత వ్యాసములు నాలుగు సంకలనాలలో |పాచీన 
వతికా వ్యాసాలు [ప్రముఖంగా నిలిచాయి. ఆంధ సారస్వత పరిషత్తు వ్యాస 
సంకలనాలు కావించింది. భారతోపన్యాసములు భాగవతోపన్యాసములు ఊత్తమ 


వ్యాస సంకలనాలుగా వెలువడ్డాయి. 


హైదాబాద్‌లో సాహితీ కృషి కావించే “యువభారతి” ఆధునికులు 
అనేకాంశాల మీద [వాసిన నూరు వ్యాసాలను సంకలనంగా చేసింది. ఇదే సంస్థ 
“వై తన్యలహరి”, 'వికాసలహరి" వ్యాస సంకలనాలు ఎలువరించింది. పహెదాబాద్‌ 
లోనే ఉన్న “కళ్ళాసవంతి' సంస్థ 'సాహితీమంజూషి ను సారస్వత వ్యాస 
సంకలనంగా వెలువరించింది. కర్నూలు 'సాహితీసదస్సు' -_ “సాహిత్యపటో 
ధముి వ్యాససంకలనం [పచురించింది. 

పతికలు వ్యాససృష్టికి దోహదం చేశాయి. సృజనవిమర్శన వ్యాసాలు 
అవతరించాయి. వ్యాసం ప తికలవల్ల [ప్రాచుర్యం పొందింది. (పచురణావకాళం 
పెరగటంతో వ్యాససృష్టి అధికంగా జరిగింది. పతికల వల్ల సృజనవ్యాసం 
విమర్శన వ్యాసం తాకిడికి తట్టుకొంటూ నిలచింది. రెండు విధాల వ్యాసరచనా 
రీతికి వారధి పత్రిక, 


1:4. వివాదవ్యాసం 

కవులు రచయితలు విమర్శకులు ఆత్మాభివ్యక్తి హృదయావిష్కర 
ణాలతో అనుభూతి పురస్కారంతో అభిమానాందోళశనలు ఆవేశాలోచనలు 
(పతిభా పాండిత్యాలు (పతిష్టించుకొని సాగించిన సారస్వత చర్చలు వివాదవ్యాస 
సృష్టికి కారణభూతాలు, ఉత్తమ సారస్యతమూర్తులు మానవావసరమయిన 
సంయమనం కోల్పోవటంవర్ణి వివాద విషయమూ రచనామర్యాదా మరుగునపడి 
సభ్యత సంస్కారం నిర్గమించి, వ్యాసం నిందగా దూషణగా రూపొంది అసహ్య 
మయ్యే ప్రమాదం ప్రతిక్షణం సాహిత్యం భరింపవలసిరావటం భావ్యం కాదు, 
మనిషితత్త $ంలోని ఒక [ప్రముఖ భాగం (పదర్శించేదిగా వివాద వ్యాసం గోచర 
మవుతుంది. 


69 


మంచి చెడ్డల మధ్య స్పష్టంగా లేని మార్గంలో నడిచే సామాన్యుడు ఒక్‌ 
వైపుకు తూలితే వివాదమే : సాంఘీక వివాదం [ప్రమాదకరమే అయినా సారస్వ 
తంలో సంపూర్ణంగా [ప్రమాదమే తెచ్చి పెట్టలేదు. వివాద్‌ వ్యాససృష్టివల్ల వ్యాసం 
ఏ విధమయిన భావవ్య క్రీకరణకు వాహిక అయిందో తెలిసి, అందుకూ ఇది 
సమర్థమయిందన్న గుర్తింపు కలుగుతుంది. 


రాజకీయ వాతావరణంలోకి వాదోపవాదాలు పవేశించ టంవర్ణి సారస్యతం 
నష్టపోలేదు. ఆంధ్రదేశం కమ్యూనిజం వల కవులయినవాళ్ళు తదన్యులతో 
సాగించిన వాదోపవాదాలు సాహిత్యవ్యాసాలయ్యాయి. ఈ యుగంలో 
ఢ్రీ శ్రీశ్రీని, శ్రీ విశ్వనాథ సత్యనారాయణను సాహితీ రంగంలో చుట్టుకొన్న 
వివాదం 'ఆంధపషతిక*, “భారతి” పతికలలో వ్యాసావిర్భావానికి దోహదం 
చేసింది. ఈ వివాద వ్యాసాలు అవతరించిన తీరు, కనిపించిన వ్య క్రిదూషణ 
అవతల ఉంచి చూసే ఇటువంటి వ్యాసాలు జాతి జీవితవిధానానికి వ్యాఖ్యాన 
[ప్రాయంగా కనిపిస్తాయి. 

ఇటువంటివే సారన్వతంలో సం|పదాయజ్ఞులకు, నవీనులకు; [పాచీన 
కవితాధోరణులకు, నవీనరీతులకు; గాంధిక భాషకు, వ్యావహారిక భాషకు; 
అభ్యుదయక వులకు, విష్ణపకవులకు మధ్యవచ్చిన వివాదాలు. ఆయా సందర్భా 
లలో అవతరించిన వివాదవ్యాస వాజ్మయం తెలుగు దేశంలో కొంత నూత్న 
దృష్టిని కలిగించింది. 

ఈ శబ్దం సాధువా కాదా అన్న చర్చలు, వాక్యరణచర్చలు, కావ్యచర్చలు 
చాలా పర్యాయాలు వివాదాన్నే పెంచాయి. పూర్వం ఉన్నంతగా వివాదవ్యాస 
రచన వర్తమానంలో జరగటం లేదుకాని పూర్తిగా లేకపోలేదు. సమాజ జీవిత 
పథ నిర్ణయంలో వేగం (పసిద్ధంగా ఉన్నంతకాలం వివాదవ్యాసావిర్భూతికి అవ 
కాశం తక్కువ. వివాదవ్యాసం సృజనగుణం ,పదర్శించి పండిత పామరులలోను 
(ప్రాచుర్యం పొంది తెలుగువ్యాస పరిణామ [పదర్శకంగా ఉంది. 

తెలుగులో ఈయుగంలో ఉన్న సృజనవ్యాసాలు క వితాధర్మం ఆలోచనపథం 
(పదర్శించాయి. వ్యాసం పూర్వంకన్న చదివేవాళ్ళు ఎక్కువగా కలది అయింది. 
కొన్ని చార్మితక వ్యాసాలు ఈ యుగంలోనూ అవతరించాయి కాని వా స్తవానికి 
చారి.తక వ్యాససృష్షి దీనికి పూర్వయుగలక్షణం, పలువురు (పసిద్ధల వ్యాసాలు 


70 


ఈ యుగంలో ముదితాలయినా అవి నిజంగా పూర్వయుగంలోనే వెలువడటం 
వళ్చి ఇకుడ (గహించలేదు. పింగళ లక్ష్మీకాంతం వ్యాససృష్టి 1980 లకు 
పరిమితంకాని *నా రేడియో |పసంగాలు? ఈ యుగంలో వెలువడింది. ఈ యుగ 
వ్యాసంలోను, శ్రీల వ్యాసాలలోను పత్రికా వ్యాససమూహంలోనూ, వివాద 
వ్యాసొలలోను హృదయం పొందిన [పాధాన్యంవల్ల సృజనవ్యాసం |పవ_రిల్దింది. 
ఇక తెలుగువ్యాస వాజ్మయంలో అఆధికభాగంగా ఉన్న విమర్శనవ్యాసం పరి 
కింపవచ్చు. 


శ, విమర్శన వ్యాసం 

బుద్ది [పధానమై అలోచన రేకెత్తిస్తూనో విషయం బోధిస్తూనో రచయిత 
హేతు దృష్టినుంచి పుట్టి, అసంపూర్ణ విమర్శనంగా ఉండి, విజ్ఞాన విస్తృతికి 
దోహదకారిగా రూపొందిన వ్యాసం విమర్శనవ్యాసం. ఇది పదిహేను పథాలలో 
(పవరిల్లింది. ఇవి 1 కావ్యతత్త 2 కావ్యాత్మ లీ కావ్యగుణ 4 కవ్యాత్మ 
5 కావ్యచర్మిత 6 జీవితచర్మిత 7 భాషా 8 అన్యభాషా 9 అనువాద 10 
పీఠికా 11 వేదాంత 12 వైజ్ఞానిక 18 రాజకీయ 14 అర్థిక 15 పరిశోధన 
వ్యాసాలుగా వింగడించి పరిశీలించటానికి తగివున్నాయి. 

విమర్శన వ్యాసమే అసలు వ్యాసం అన్నంత ఎక్కువగా ఈ వాజ్మయం 
విసృతమయింది. విమర్శనంలో విమర్శనవ్యాసం గతార్థమయిపోవచ్చుకాని 
విసృత |ప్రణాశికతో విమర్శనం ఉంటే పరిమిత పరిథిలో విమర్శన వ్యాసం 
(ప్రవర్తిల్లుతుంది. విమర్శనం విమర్శనవ్యాసం మధ్య హద్దులు అస్థిరంగా 
ఉన్నాయి. విషయా ధిక్యంవల్ర విమర్శనమేదో, విమర్శన వ్యాసమేదో నిర్ణయిం 
చటం జరిగింది. కట్టమంచి రామలింగా రెడ్డి, 'కవిత్యత త్వ విచారము” విమర్శ 
నంగా “వ్యాసమంజరి” విమర్శనవ్యాస సంపుటిగా [గహింపవచ్చు. అంతకంటే 
స్పష్టమయిన విభజనగా కోరాడ రామకృష్ణయ్య “ఆంధభారత కవితా విమర్శ 
నము విమర నం, “సారస్వతవ్యాసములు” విమర్శనవ్యాసాలుగా, భావింప 
వచ్చు. 

తెలుగులో ఉన్న విమర్శన వ్యాసాలు ముప్పాతిక వంతు సారస్య 
విషయ విన్యస్తంగానే వున్నాయి. అయితే సారస్వతేతర విద్యా విషయాల 


త 


క్‌. 


మీద ఇంత విసృతంగా వ్యాససృష్టి జరగలేదు. పరిపూర్ణ ౦గా మానవాభ్యుదయం 
జరగటానికి ఏ విద్యారంగమూ మనిషికి దూరంగా ఉండకూడదు. ఏ అంశ 
మయినా వ్యాసంగా రూపొందకపోతే ఆ అంశం విద్యావంతులకే తెలియలేదని 
అర్థం, రాకెట్టు నిర్మాణం శాస్త్రవేత్తకు తెలుస్తుంది. అది వ్యాసంగా వెలువడితే 
విద్యార్థులకు అవగతమవుతుంది. విజ్ఞాన వాహికగా మిక్కిలి సమర్థవంత 
మయిన విమర్శన వ్యాసం మానవ సంస్కృతి నాగరికతల కేకాదు, విజ్ఞాన వికాసా 
లకు కూడా కూడలికావటం వాంఛనీయ పరిణామం. 


నీః1. కావ్యత_త్వవ్యానం 

ఒక్‌ కావ్యంలోని మూలత త్యం వివరించి, విపులీకరించి చూపటం, ఆ 
కావ్యం నిర్మితమయిన పునాది విశదీకరించి తెలపటం వంటి విమర్శనరీతి పూర్వం 
లేదు. తెలుగు సాహితీవిమర్శనంలో కావ్యత_త్ర్వం విశదంచేసే వ్యాసాలు తదితర 
వ్యాసాలుకంటే విమర్శకుడి సమ్యగ్భృష్టిని విస్పష్టంగా చూపి ఒక సమ్మగపథకం 
వెనుక వెలిగే మూలదీ ప్తిని (ప్రదర్శించాయి. 

ఒక కోవలోని విమర్శకులు సాధారణంగా కావ్యవాజ్మయంలోని మూల 
తత్త్యం పరిశీలించే దృష్టికలిగి వుండటం సహజమే: ఆ దృష్టి వాళ్ళ విమర్శన 
వ్యాసవాజ్మ యాన్ని అనుశాసిస్తూ వుంటుంది. ఈ కోవలో కోరాడ రామక ృష్టయ్య, 
దువ్వూరి రామిరెడ్డి వంబివాళ్ళ విమర్శన వ్యాసాలు |వాశారు, 

ఈ యుగంలో పిల్ణలమణ్ణి హనుమంతరావు కావ్యతత్త (వ్యాసాలతో పాటు 
కావ్యప్మాత విమర న వ్యాసాలు, సాంఘిక వ్యాసాలు వాాయటం జరిగింది. 
“సాహిత్య సమాలోచనము” “సాహిత్య సమీక్ష) “మాధురీ మహిమ” “సాహిత్య 
సంపద” “ఇష్టాగోష్టి" సంపుటులలో రచయిత వ్యాససారస్వత కృషి గోచరమవు 
తుంది. 

సాహిత్యం, కవి, విమర్శకుడు వంటి అంశాలకు సూత పాయ వివ 
రణం; పదకవిత, [ప్రబంధం, వచనం, రూవకంవంటి వాటి స్వరూపనిర్ణయం; 
[పాచీనాధునిక కావ్య్మపపంచంలోని రసమయ సన్నివేళాలకు, పాతల స్వరూప 
స్వభావాలకు, సుందర సమన్వయం; ఆంధ్రులు |క్రియాసాధకులు కావాలన్న 
ఆస క్తి; ఈ వ్యాసగళంగా గోచరమవుతున్నాయి. ఇందులో స్థూలంగా మూల 


72 


సిద్ధాంత పరామర్శనుంచి ఆథునిక వాజ్మయ సౌందర్యందాకా రచన ద్యోతక 
మవుతూవుంది, 

డా॥ జి. వి, కృష్ణరావు “కావ్యజగత్తు' 'నవతోరణంీ లలో సాహిత్యం 
వ్యాకరణం రసం తత్త్వం అంశాలనుగూర్చి వ్యాసాలోచన చేయటం చూడవచ్చు. 


(శ్రీ విన్నకోట మాధవరావు కావ్యరీతులు' “కావ్యాలోకని “కావ్య 
శిల్పము లలో కావ్యత తత్త్వ విమర్శనం జరిగింది. [ప్రబంధ వాజ్మయ పరిణామం; 
కవి, కవిత్వం, కావ్యంవంటి అంశాలు; కావ్యపాత (పయోజనంవంటి విషయాలు 
ఈ వ్యాససృష్టిలో ఉన్నాయి. కావ్యజీవితం అన్ని దిక్కులనుంచి ఆలోచనకు 
గురిచేసి కావ్యసృష్టికి మూలధర్భాలు పరిశీలించటం ఈ రచయిత కృషిగా గమ 
నింపవచ్చు. 

(శ్రీ ఆర్‌ .యస్‌, సుదర్శనం “సాహిత్యంలో దృక్పథాలు”, “సమాజము = 
సాహిత్యము” లలో నవల్మాష్మకియ తత్త్వం కొన్ని నవలల సిద్ధాంతపు పునాది 
దర్శించటం జరిగింది. 

నేదునూరి గంగాధరం “జానపదగేయవాజ్మయ వ్యాసావళి”, శ్రీ బండారు 
తమ్మయ “వ్యాసావళి, (శ్రీ వావిలాల సోమయాజులు “మణ్మిపవాళము ఈ కోవ 
లోని వ్యాసం సంపుటులు, 

(శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు, (శ్రీ వి. అంకయ్య, శ్రీ గొత్జెపాటి 
వెంకటసుబ్బయ్య, శ్రీ (కొవ్విడి రామం, (శ్రీ వడలి మందేశ్వరరావు, శ్రీ ఆవుల 
గోపాలకృష్ణమూర్తి, (భీ పి.వి. సోమయాజి వంటి పలువురి వ్యాసాలు ఈ కావ్య 
తత్త్వ విమర్శన వ్యాసాలుగా ఉన్నాయి. 


2;2, కావ్యాత్మ వ్యాసం 


కావ్యతత్త్య వ్యాసంలో అనేక కావ్యగత [పథాన తతైె్యక్యం పరికిస్తే 
కావ్యాత్మ వ్యాసంలో ఓక (ప్రత్యేక కావ్యలక్షణం దర్శించటం జరుగుతుంది. అది 
సమష్టినుంచి వ్యష్టిని సాధిస్తే ఇది వ్యష్టినుంచి సమష్షిని సాధిస్తుంది. కావ్యపధాన 
లక్ష్యం విశ దీకరించే దృష్టితో సాగిన విమర్శన వ్యాసాన్ని కొవ్యాత్మ వ్యాసంగా 
(గ్రహించటమయింది. కావ్యాత్మ వ్యాసం తెలుగులో వ్యాసరచన మారంభమయిన 


క్‌ 


నోటినుంచి వెలువడుతూ వుంది. ఈ విధమయిన వ్యాససృష్టి వేదము వేంకట 
రాయశా శ్రి, వెన్నేటి రామచందరావు, బ్మురా శేషగిరిరావు వంటి పలువురు 
(సలు చేశారు, 

శ్రీ కొండూరు వీరరాఘవాచార్యుల “మూడు కావ్యాలు (1952), “సాహిత్య 
వ్యాసములు” లలో శిల్ప సాహిత్యత త్త వివరణాత్మక రచనముంది. ఈ కోవలో 
విమర్శన వ్యాసాలు ఆరంభంలో శబ్దదృష్టిని 'ఆ పైన కావ్యాత్మదృష్టినీ పెంచు 
కొన్నాయి. సమ [గ కావ్యత త్యచరిత నిర్మింపబడటానికి [పతికావ్య (ప్రత్యేకత 
వివరించే కావ్యాత్మ వ్యాససృమ్షి ఆవళ్యంగా ఉంది. 


శ;తి. కావ్యగుణ వ్యాసం 

కావ్యాత్మ వ్యాసం కావ్య స్వభావ (ప్రధానంగా రూపొందితే కావ్యగుణ 
వ్యాసం కావ్యస్వ రూప [ప్రధానంగా సిద్ధించింది, ఈ వ్యాసాలలో కావ్యావసరాలు 
కావ్య శరీరంలోని సర్వభాగాలు సృష్టిగాను సమవ్షిగాను పరిశీలనం పొందాయి. 
ఈ వ్యాసాలలో కావ్యగుణాన్ని విమర్శించటంలో సత్యాన్ని తప్ప వ్య క్తిగతాభి 
పాయానికిగానీ, హేతువుకు తప్ప ఇషా నిష్టాలకుగానీ, చోటు లేకపోవటం 
అవసరమే అయినా అది అవశ్యం పాటింపబడ్డ అంశంకాదు. 


కావ్యధర్మాలు రచయితను ఏ విధంగా ఆకట్టుకొం టే ఆ ధర్మాలు కావ్య 
గుణ వ్యాసంలో ఆ విధంగానే [పవర్తిసాయి. అందువ క్రై ఈ విమర్శన వ్యాసం 
పరిపూర్ణ సత్యంగా కానీ సంపూర్ణ హేతుయుతంగా కానీ ఉండదు. (పాచీన 
దశలోని ఈ స్థితి [కమ [కమంగా తగ్గిపోయి సత్యహిత సమాలోచనంగా ఈ 
కావ్యగుణ వ్యాసం ఆవిర్భవించింది. 

(శ్రీ ఆండ శేషగిరిరావు - ఆంధ సారస్వత వ్యాసావళి (1962) కావ్య 
పాత్రల పరిశీలన సంపుటి. ఈ ఆలోచనలు సామాజిక పరిది [ప్రవర్త 
కంగా ఉన్నాయి. 

శ్రీ దీపాల పిచ్చయ్యశా స్తిి - సాహిత్యసమీక్ష (1956), [దోణ [హస్తి 
(1960) కావ్యపాత్రగతమయిన వ్యాససృష్టితో ఉన్నాయి. పాఠపరిశీలనంగా 
పరిశోధనగా ఈ రచన సాగింది. 


మల్దాది సూర్యనారాయణకాన్త్రి=వ్యాసరత్నావళ భాషాసారస్వత వ్యాసా 


74 


లతో ఒప్పుతూ వుంది. విషయద్నష్టి, విమర్శనాధిక్యం పాండిత్యళోభ హేతు 
దృష్టి ఈ వ్యాసాలను విమర్శన వ్యాసాలుగా రూపొందించాయి కానీ, కొంత 
సృజనగుణం రచనలలో లేకపోలేదు, సంస్కృతాం|ధభాషా కావ్య సాంఘీక 
సంగతులు ఈ వ్యాసవిషయాలుగా ఏర్పడాయి. 


(క్రీ బులుసు వేంక టేశ్యరులు-భారతీ వ్యాసములు (1855) లో కావ్యాల 
లోని కవిశతాగుణాలు, శ్రీ జాస్తి వెకటనరసయ్య వ్యాసవాణి నాలుగు భాగాలలో 
ఆం[ధజాతి కవిత వస్తువులుగా పరస్పర సంబంధం, పరిశీలన పొందాయి. 


శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వ్యాసాలు కొన్నింటిలో విమర్శన గుణం 
కంటే సృజనధర్మం, వ వస్తువుకంటే రచన |పధానంగా అనిపించినా అన్ని (షృక్రియ 
లలో సిద్ధ హస్తుడై న వ్యక్తి కావటంవల్ల, ఏ (పక్రియ ఎప్పుడు ఏ వస్తు రచనకు 
వాడుకోవాలో తెలిసిన రచయిత అయినందువర్ణి, వ్యాసం విమర్శన ప క్రియగానే 
[గవాంచినట్టు గమనింపవచ్చు. నన్నయ ఆం(ధ్రీకరణమయినా, అల్లసాని అల్లిక 
జిగిబిగి అయినా, శాకుంతలము అభిజ్ఞానత అయినా విమర్శ వ్యాసాలుగానే 
అవతరించాయి. ఎమెస్కో. సంప్రదాయ వాతో వెలువడ్డ కావ్యాలకు (వ్రాసిన 
పీఠికలు సృజన వ్యాసాలుగా ఉన్నాయి. 

డా॥ దివాకర్ల వేంకటావధాని “కావ్యలహరి' వ్యాసాలు అయిదు కావ్యాల 
సంపూర్ణ సౌందర్యం (పదర్శించేవిగా, డా| యస్వీ జోగారావు సప్తతంతువు, 
మహాకవి మార్గము (19665), సారస్యత నీరాజనము (1965) కావ్యగుణాలు 
సందర్శించేవిగా ఉన్నాయి. 


డెఃసి + నారాయణ రెడ్డీ వ్యాసవాహాని (1965) వ్యాసాలలో [పాచీనాధునిక 
కవితా [ప్రపంచంలో వెలుగు ల (ప్రకాశించే కవుల కావ్యపాతల పరిశీలనం 
జరిగింది. విషయం విమర్శనంగా రచనం సృజనంగా చేసిన వ్యాసకర్త 
సవ్యసాచి. కవితాపరిధిని చేరుకొన్న వచనంవల్ల వ్యాసం కవిత్వంగా రూపం 
దిద్దుకొంది. ఈ వ్యాసాలు కావ్యగుణ వ్యాసస్థాయిని ఇనుమడింపజేళాయి. 

డా॥ కేతవరపు రామకోటిశాన్రి - నై మిశము, సమీక్షణ కావ్యగుణపరిశీలన 
చేసిన వ్యాససంపుటులు. సాహిత్యం పట్ట రచ యితకున్న భఖ _క్రీపపత్తులకు 
ఈ సాహిత్యం నిదర్శనంగా ఉంది. డా! తిమ్మావజ్ఞుల కోదండరామయ్య - 
తెనుగుమలు (గులు, కళాపూర్ణోదయ (ప్రశంస; డా॥ జె. సూర్యనారాయణ = 


గారా రా గానా యా 0000 8969 99909 అిలిసిలి లలల 


తేది... (1. నట 
వ్యాసరాజి (1969); డా॥ బి.వి, సుబహ్మణ్యం - sists, 
(ఫ్రీ కాళూరి హనుమంతరావు - సాహిరీజగతి (1970); శ్రీ ఆవంత్స వేంకట 
రంగారావు = వ్యాసావళి, (శ్రీ వంతరాల రామకృష్ణరావు జ వ్యాసమంజరి, 
డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య షట్పది - వ్యాసమంజరి కావ్యగుణ విమర్శ 
నంతో సాగిన వ్యాసాలకు నిలయాలు. 

ఈ కావ్యగుణ వ్యాససృష్టిచేసిన వాళ ఎలో అధిక సంఖ్యాకులు విశ ఏ్రవిదొ 
లయాలలో కళాశాలల్లో ఉపన్యాసకులు. ఒకకావ్యం-సన్ని వేశం-రసమయంగా 
[గ్రహించటానికి ఇటువంటి వ్యాస సృష్టి దోహదం చేసింది. వీటి విసృతి కావ్య 
విమర్శనంలో ఉండవలసిన దృష్టిని పెంచుతుంది. 


2:4. కవ్యాత్మవ్యాసం 

ఈ వ్యాసం కవి ఆత్మను విశదం చేస్తుంది. ఇందులో కవి [పాధాన్యం 
ఉంటుంది. ఒక కవి రచనలన్నింటిలో అభివ్య క్తమయ్యే కవి ఆత్మకాని, ఒక 
కావ్యంలోని కవి ఆత్మదీ ప్తికాని గహించటానికీ, [పదర్శించటానికీ ఈ వ్యాసం 
అనుకూలంగా ఉంది. ఒక కవి తను చెప్పుకొన్న కవితాధర్మాలకు అనుగుణంగా 
కావ్యసృష్టిచేశాడో చేయలేదో ఈ వ్యాసం పరిశీలిస్తుంది. అందువల్ల సారస్వత 
జీవి అయిన కవి వ్య క్రిత్వానికి పరిమితంగా జరిగిన వ్యాససృష్టిని కవ్యాత్మ వ్యాస 
వాజ్మయంగా గుర్తించవచ్చు. 


కావ్యవసువు, భాష, ఛందస్సు, ప్రక్రియ ఎన్నుకోవటంలో కొంతవరకు 
కవిత త్యం తెలుస్తుంది. తెలుగులో ఒకకవి కవితా పరిశీలనంగా అనేక విమర్శన 
(గంథాలు అవతరించాయికాని వ్యాసాలు ఎక్కువగా వెలువడలేదు. 

ఫ్రీ దేవులపల్లి రామానుజరావు-సారస్వత నవనీతము (1955) వ్యాస 
మంజూష (1956) (_వధానంగా కవ్యాత్మ సుస్పష్టంచేసే వ్యాసాలు. వీటిలో 
కావ్యత త్య, కావ్యాత్మ వ్యాససముదాయం ఉంది కాని [ప్రముఖంగా క వ్యాత్మ 
వ్యాసాలు ఎక్కువ, 

ఈ వ్యాసక ర్తకున్న ఆం[ధత్వంమీద ఆభిమానం, సాఠస్వతంపట్ట [పేమ 
ఈ రచనలలో చూడవచ్చు. తెలుగుదనం గౌరవింపబడాలని, కెలుగుసారస్వతం 
విసృతంగా వ్యాపించాలని భచయితకున్న వాంఛ వ్యాససాహిత్యంలో విశదంగా 


76 


గోచరమవుతుంది. కవి పరిచయమయినా, ప్యాతపరిశీలనమయినా, కావ్య పరి 
కోధ్రనమయినా రచనం సృజనంగా చేయటంలో వ్యాసక ర్ర సాహితీ దక్షత 
కనిపిస్తుంది. వ్యాసంలో వసుత త్వం అలవోకగా [గహించి విశదీకరించి 
వ్యాసంగా సృష్టించేనేర్చు గమనింపవచ్చు. 

శ్రీ దేవులపల్లి రామానుజరావు వ్యాసవాజ్మయంలో క్షేత్రయ్య నాయికలే 
కాదు, మునిమాణిక్యం కాంతం పాతసృష్షికి హేతువయిన మూలచైతన్యం 
దర్శించటం జరిగింది; కందుకూరి, కొమజ్డ్టాజు, గురజాడ, ముట్నూరి, 
కట్టమంచి, కేతయ్య, పోతన, ముద్దుపళిని తమ సాహిత్యంలో నిక్షిప్తం చేసిన 
హృదయం పరిశీలనం పొందింది; ఇంకా చిలకమర్తి, చెళ్ళపిళ్ళ, సురవరం, 
రాయప్రోలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యసమాలోచనం కూడా ఈ వ్యాస 
గతంగా గోచరమయింది. ఇంత విస్తృతంగా కవ్యాత్మ వ్యాససృష్టి చేసిన వ్యాస 
కర్రలు ఇంకా అభించవలసి వున్నారు. 

ఇంతమా|త్రమే కొక, ఆంధ వాజ్మ యంలో [పకృతిచిత్రణం, వీఠరస 
(ప్రాధాన్యం జానపద సాహిత్య త త్తం విశదీకరించిన కావ్యతత్ర్వ వ్యాసాలు, 
కళాపూర్ణోదయంలో శృంగారాత్మ, వేయిపడగలులో భావ పేరకత తెలిపిన 
కావ్యగుణ వ్యాసాలు ఉన్నాయి. 

తెలంగాణాలో వచ్చిన సారస్వతచై తన్యం, దేశచర్మిత సారస్వతాభివృద్ధు 
లకు ముడిపడిఉన్నదనటానికి నిదర్శనంగా వ్యాసకర్త ఆ విషయం అక్షర 
రూపంగా చేయటం జరిగింది. ఈ వ్యాసాలలో పాదీనాం ధ్ర సాహత్యంతో పాటు 
ఆధునికాంధ కవులను పరిచయం చేయటం చూడవచ్చు. కొన్ని వ్యాసాలు 
వివరణాత్మకంగా, కొన్ని సమీజ్మపాయంగా ఉన్నాయి. ఆరంభంలోని |గాంథిక 
భాష అనంతరంలో వ్యావహారికంగా మారింది. తెలుగు భాషకు, తెలుగు కవి 
లోకానికి సాహిత్యంగానూ, తదన్యంగానూ ఆర్థికంగా హార్టికంగా ఆంతరబాహిర 
దోహదం చేసే సాహితీమూరర్తి (శ్రీ దేవులపల్లి రామానుజరావు, 


డా బి. రామరాజు జానపదవాజ్బయ వ్యాసావళి (1960) మరుగున 
పడిన మాణిక్యాలు (1961) వ్యాససంపుటులలో సాహితీ గౌరవం పొందని 
విస్మృతాం[ధ కవులను, కవితను ఆంధులకు అందించటంగా రచన సాగింది. 
అనాదృత వాజ్మయానికి అలక్షిత కవిప్రపంచానికి ఈ వ్యాససృష్టి నవోదయం. 


77 


సంస్కృతి సారస్వతాల సందర్శనంగా ఉన్న కవి జీవితాలకు కాంతి [పసాదించిన 
ఈ వ్యాస సాహిత్యం సారస్వత చైతన్యానికి (పతీక, 

డా! చల్డా రాధాకృష్ణళర్మ “తెనుగు విందు లో [పాచీన కవులతోపాటు 
తెలుగులో కృషిచేసిన ఆంగ్రేయల సాహితీ జీవితం పరిశీలించటం జరిగింది. ట్రీ 
కేశవపంతులు నరసింహశాస్త్రి “ప్రబంధ పాృాతలు” క విదృష్టి విశేషించే వ్యాస 
సంపుటి. కవ్యాత్మవ్యాససృష్టి తెలుగువాజ్మయంలో విసృతంగా జరగవలసిఉంది. 


శ:5. కావ్యచరితవ్యాసం 

కావ్యచరిత సంపూర్ణ విమర్శనంగా ఎక్కువగా వెలువడింది. వ్యాసంగా 
అంతఎక్కువగా వెలువడలేదు. చరిత ఏదయినా, -కవి చర్మితగాని, వాజ్మయ 
చర్మితకాని, (ప్రక్రియా చర్మితకాని. వస్తుగుణంలోనే వ్యాసంగా అవతరించే దశకు 
అతీతంగా ఉంది. కవిచర్మిత కంటే ఎక్కువగా చార్మితక జీవితాల చరిత వ్యాస 
వాజ్మయంలో (ప్రవేశించింది కాని కావ్యచర్మితమాతంకాదు. (శ్రీ మధునాపంతుల 
సత్యనారాయణశాస్ర్రి “ఆంధ రచయితలు" కానీ, శ్రీమతి ఊటుకూరి లక్ష్మి 
కాంతమ్మ “ఆంధ కవయితులు’' కానీ విశాలపణాళికకు పరిమితంగా ఉన్నాయి. 
చర్మితలుగా రూపొందాయి కాని చార్మితక వ్యాసాలుగా వెలయలేదు, [ప్రాచీనులు 
కావ్యచరిత వ్యా ససృష్టి చేశారుకాని ఆధునికులలో ఈ వ్యాసం అంతఎక్కువగా 
వెలువడలేదు. 

అభ్యుదయకవులు తమ కవితాధిక్యం (ప్రకటించినప్పుడు, దిగంబరకవులు 
తమ కవితా వైశిష్ట్యం వివరించినప్పుడు విరసం తమ సంస్థ=సాహిత్య లక్ష్యాలు 
(పకటించినప్పుడు, వెలువడ్డ వ్యాసాలు కావ్యచర్మిత వ్యాసాలుగా గోచర 
మయ్యాయి. ఇటువంటి వ్యాససృష్టిలో (శ్రీ కె. వి, రమణారెడ్డి, శ్రీ జ్వాలాముఖి 
(శ్రీ త్రిపురనేని మధుసూదనరావు [ప్రముఖంగా కనబడుతున్నారు. 


2:6, జీవితచరి[త వ్యాసం 

(పతివ్య క్రి జీవితం ఒక [పధానళ కిని లోకానికి దానం చేస్తుంతి. అది 
సమాజానికి ఉపయోగపడిందాన్ని బట్టి దాని విలువ నిర్ణయింపబడుతుంది. విలు 
వైన జీవితచరిత వ్యాసంగా భవిష్యదుపయోగార్థం అవతరిస్తుంది. మునుపు 


78 


అటువంటి వ్యాసాలు అనేకం తెలుగు సారస్వతంలో భాగంగా ఉన్నాయి, నేడు 
అవి అంత ఎక్కువగా వెలువడటంలేదు. జీవితచరిత అయితే విమర్శన 
వ్యాసంగా రూపొందుతుంది కాని ఆత్మచరిత అయితే సృజన వ్యాసంగా వెలు 
వడుతుంది, 


సాంమిక జీవితం పునీతం చేసేవాళ్ళు కొందరయితే సారస్వత జీవితం 
సంపన్నం కావించేవాళ్ళు మరికొందరు, శ్రీ దంటు కృష్ణమూర్తి భారతరత్నాలు 
(1968) రాజకీయంగా సాంఘికంగా (పసిద్ధులయిన రాజేంద|[పసాడ్‌, నెహూ, 
కార్వే వంటి (పముఖులు సాధించిన అభ్యుదయం వివరించే వ్యాసాల సంపుటి, 

(శ్రీ కె.వి, రమణారెడ్డి - “శరత్‌బాబు జీవిత సాహిత్యాల పరిచయం 
చేసిన వ్యాసం, శ్రీ జాస్తి వంకటనరసయ్య = 'నార్భ వేంక టేశ్వరరావు (1968) 
సాహితీజీవి పరిచయంగా ఉన్న వ్యాసం, జీవితచరిత్ర వ్యాసాలు అధికంగా 
వెలువడటం వాంఛింపవలసిన అంశం. 

2:7. భాషావ్యాసం 

ఆధునిక భాషాశాస్త్రం తెలుగు భాషా వ్యక్తిత్వాన్ని నూత్న కోణంనుంచి 
చూపించింది. తెలుగులో సారస్యత దృష్టి ఉన్నంతగా భాషాదృష్టి లేకపోవటం 
చింత్యం. తెలుగు సంస్కృత జన్యమా కాదా అన్నది ఇప్పుడు సమస్య కాదు. 
భాషా వ్యాసాలు పూర్వంకంటే ఎక్కువగా ఇప్పుడే వెలువడుతున్నాయి. 

ఈ యుగంలో కొత్తపల్లి రంగారావు - 'భాషాళాస్త్ర మూలస్మూతాలు 
(1955) భాషా సిద్ధాంతాలు చెప్పేదిగా ఉంది. (ఫ్రీ బి.సి. బంగారయ్య “తెలుగా 
ఆంధ్రమా” (1968) నుడి-నానుడి (1965) సంస్కృత [ప్రభావానికి దూరంగా 
తెలుగు ఉండాలన్న వాంఛనుంచి పుట్టిన వ్యాసాలు, 


భాషా వ్యాసాలు వాసిన అనేకులకు తోడుగా మునుపు జరిగిన |గాంథిక 
వ్యావహారిక భాషా సం[గామం భాషా వ్యాససృష్టికి మార్గం వర్చరచింది. విశ్వ 
విద్యాలయాలలో పనిచేసే డా॥ భదిరాజు కృష్ణమూర్తి, డా॥ బి.యన్‌. రెడి, 
డా॥ కె, మహదేవశాన్రి, డా॥ తూమాటి దొణప్ప, డా;చేకూరి రామారావు, 
డా॥ లకంసాని చ|క్రధరరావు, డా॥ కె, నాగభూషణరావు వంటి పలువురు 
భాషావ్యాసాలు (వాస్తున్నారు. విశ ప్రవిద్యాలయాలతో నిమిత్తం లేనివాళ్ళు 


79 


క్రీ తిరుమల రామచం[ద్ర వంటి వాళ్ళు ఎక్కడో చెదురుమదురుగా భాపావ్యాస 
సృష్టి చేస్తున్నారు. తెలుగు భాషావ్యాసం ఖాషా సారస్వతాలు సుసంపన్నం కావ 
టానికి అధికంగా వెలువడవలసి వున్నాయి. 


2:8. అన్యభాషావ్యాసం 

ఇతర భాషాసారస్యత సంపదాయాలు తెలియటానికి వీలుగా తెలుగులో 
అన్యభాషా వ్యాసం అవతరించింది. సంస్కృతం, హిందీ, ఉరుదూ, పారసీ 
భాషలలోని సారస్వతం వివరించే వ్యాసాలు తెలుగులో చెలువడ్డాయి. 

(శ్రీ జటావల్లభుల పురుషోత్రము- భారతీయ వైభవము (19051) థ్రీ 
తిరుమల శ్రీనివాసశర్మ- వేదవాజ్మ యము (1958), సంస్కృత సాహిత్యం, 
ఆర్యుల నివాసం, వేదకాల సాంఘిక జీవితంవంటి అనేక సంస్కృత సారస్వ 
తాంతర సత్యాలు వివరించే వ్యాసాల సంపుటాలు. 

శ్రీ నల్దాన్‌ చక్రవర్తుల వేంకటాచార్యులు- 'అమరవాణి వ్యాసాలు శ్రీ 
పెడిపాటి సుబ్బరామశా స్రీ సంకలనం చేసిన 'అమరవాణీ (పసారములు” ఢీ 
యస్‌. సి. యస్‌. వేంకటాచార్యుల అమరవాణి (1968) సంపుటాలలోని 
వ్యాసాలు ఆకాశవాణి (పసారం చేసింది. ఇది సంస్కృత సారస్వత సంబంధి 
వ్యాసాలు. 

శ్రీ జి. సుందర రెడ్డి- “వెలుగుదారులు' హిందీ సారస్వతంలోని సం(ప్ర 
దాయాలు కవితారీతులు పరిచయం కావించాయి. డా! బయ్యా సూర్యనారాయణ 
ఆలోచనామృతము (1970) ఆధునిక హిందీ సాహిత్యాలోచనలుగా ఉన్న వ్యాస 
సంపుటి. డా! బాలళౌరిరెడ్డి, డా॥ జ. విశ్వమిత హిందీ సారస్వత విషయ 
(ప్రముఖంగా తెలుగులో వ్యాససృష్టి కావించారు. 

బూర్గుల రామకృష్ణరావు “సారస్వత వ్యానముక్తావళి' ఉరుదూ పారసీ 
కవితారీతులు ఆంధ్రులకు సరసంగా పరిచయం కావించిన సారస్వత విమర్శన 


వ్యాససంపు టి. 


2:9. అనువాదవ్యాసం 
అన్యభాషలనుంచి తెలుగులోకి అనువదింపబడ్డ వ్యాసాలు ఆయా మూల 


సారస్వతాలలో సృజనమయినా విమర్శనమయినా అవి ఆం|ధంలోకి రొవటంలో 
జరిగిన కృషి విమర్శన సహితం రాబట్టి అవి విమర్శన వ్యాసాలే : ఈ వ్యాసాల 
వల్ల అన్యభాషలతో పరిచయం లేనివాళ్ళకు ఆ సాహితీ ధర్మాలు తెలియని వాళ్లకు 
విజ్ఞాన లాభం కలుగుతుంది. ఆయా భాషలలోని వ్యాస లక్షణాలు తెలిసే 
అవకాశం ఉంది. ఆ భాషల్లో వ్యాస విషయం రచనా ధోరణి సాహితీ సంప్ర 
దాయాలు అర్థమయ్యే స్థితి వుంది. 


ఆంగ్లంలో నుంచి తెలుగులోకి 1900 నుంచి వ్యాసానువాదాలు వచ్చాయి. 
ఈ యుగంలో అరవిందర వీం|దుల ఆంగ్లమూలంనుంచి డా॥ బొడ్డుపల్లి పురుషో 
త్తము = కొళిదాసకవితి'; రాయు వ్యాసాలు; @) కె, రాధాకృష్ణమూ ర్ర్తి- అజయ్‌ 
కుమార్‌ ఘోష్‌ వ్యాసాలు; న్నెహూ ఉపన్యాసాలు వంటివి అనేకం వెలువడ్డాయి, 

వేమనను గూర్చి ఆంగ్లంలో అనేకులు (వాసిన వ్యాసాలు 2 మరుపూరు 
కోదండరామిరెడ్డి అనువదించి “వేమన- పాశ్చాత్యులు" అని [పచురించటం జరిగింది. 
దీని అనువాదం అసలు రచన అన్నంత ఉన్నతంగా జరిగింది. వేమనకవిత పట్ట 
ఆంగ్రేయ లెంత మమకారం 'పెంచుకొన్నారో ఈ వ్యాససంపుటి చదివితే 
విశదమవుతుంది, 


బెంగాలీ, హిందీ, కన్నడ భాషలలోని వ్యాసాలు తెలుగులోకి అనువదింప 
బడ్డాయి. “రవీంద వ్యాసావళి' శ్రీ రాయ పోలు సుబ్బారావు (ట్రీ మల్లవరపు 
విశ్వేశ్వరరా వులు అనువదించగా రెండు సంపుటాలుగా వెలువడింది. రవీంద 
వ్యాస సాహిత్యం అనేకులు కొంతకొంతగా అనువదించారు. శరత్‌ వ్యాసాలు 
నన్నపనేని సుబ్బారావు అనువదించటం జరిగింది. 


హిందీనుంచి ఈ యుగంలోనూ అనేక వ్యాసానువాదాలు వచ్చాయి. 
| పేమ్‌చంద్‌ అ “సాహి త్యము.ఉద్దేశ ము” (1966) విశాలాం[ధ |పచురణాలయం 
ముదించింది. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ లేఖా వ్యాసాలు = “తలపుల 
దుమారము” (1969) (శ్రీ దేవులపల్లి రామానుజరావు అనువాదమయి వెలు 
వడింది. 


గోరూరు రామస్వామి అయ్యంగార్‌ కన్నడంలో సంకలనంగా రూపొందిం 
చిన వ్యాససంపుటి శ్రీ తిరుమల రామచంద్ర అనువాదంగా తెలుగులో (పవేశించిః 


వ్యాససృజన లక్షణం వివరించేంత సమర్థంగా ఉంది. ఈ అనువాద వ్యాసాలు 
తెలుగు వ్యాస దృష్టిని విశాలం కావించాయి. 


2:10. పీఠికావ్యాసం 

ఆధునిక యుగంలో సాధారణంగా కావ్యకన్య పీధికా తిలకం అలంక 
రించుకొని జనంలోకి వస్తూవుంది. పీఠికలు వ్యాసాలుగా మ్నుదించటం జరిగింది. 
అవి వ్యాస లక్షణ సమంచితాలుగా ఊండ టంవల్డ్ణనూ ఆంగ్లంలో ఆ విధంగా 
జరగటంవల్లనూ అది తెలుగు సం|[పదాయమయింది. ఆరంభంలోని పీఠికా వ్యాస 
ధర్మం విమర్శనంగా ఉండేది. నేటి పీఠికలు సృజనధర్మం నిలుపుకొంటున్నాయి. 


నాగపూడి కుప్పుసామయ్య, తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్యల 
పీఠికలు పూర్వం వ్యాసాలుగానే (గ్రహింపబడ్డాయి. కట్టమంచి పింగళి పీఠికలే 
వ్యాసాలుగా వెలువరించారు. కవులు రచయితలతో పాటు (ప్రచురణకర్తలు 
కూడా పీఠికలు (వాయించుకొని ఈ విధమైన వ్యాసర చ నకు [పోత్సాహం కలిగి 
స్తున్నారు. నేడు వెలువడే అనెక (గ్రంథాలు పీఠికా వ్యాస కోధితాలుగా 
ఉన్నాయి, 


ని;11. వేదాంత వ్యాసం 


ఆం|ధ దేశంలోని [పతిమతం ఆ మతధర్మాలు, మత వేదాంతం [ప్రచారం 
చేసుకొనే పతికలు పూర్వం ఎక్కువగా, నేడు తక్కువగా నడుపుకో వటం 
జరిగింది. వేదాంతం [పచారంచేయటానికి వ్యాసం [గహింపబడింది. మతగురువులు 
పీఠాధిపతులు వేదాంత వ్యాస [పోత్సాహకారకులయ్యారు. 


కోలాచలం శ్రీనివాసరావు అనేక వేదాంతవ్యాసాలు సులభసుందర 
భాషలో వ్రాయటం తెలుగువాళ్ళకు సుపరిచితమే ! వేలూరి శివరామకాన్ర్రి ఏవం 
విధమైన వ్యాససృష్టి చేయటం జరిగింది. 

అనేక మత పృతికలలో వేదాంతవ్యాసాలు వెలువడినా (ప్రచార పరిధిని 
దాటటంలేదు. కొన్ని సారిస్వత స్థాయిని అందుకొంటున్నాయి. ఈ యుగంలోని 
జీవితవేగం మతవేదాంత వ్యాసరచనకు అవకాశం కలగకుండా చేసింది. 


82 


2:12, వైజ్ఞానిక వ్యాసం 

విజ్ఞానశా స్ర్రం మానవుడి ఆధునికతా పథగమనానికి [పబలకార ణమయింది. 
ఆది మనోవాక్కాయ కర్మలలో మార్చుతెచ్చింది. పూర్వం సమాధానం సక 
మంగా లభించని అనేకాంశాలకు విజ్ఞానశాస్త్రం సమాధానమయింది. ఈ ద ్రష్టితో 
ఆంగ్ల విద్యారంభం నుంచి అనేక వ్యాసాలు వెలువడాయి, 

ఆచంట వేంకటరాయ సాంఖ్యాయనళ ర్మ వంటి వాళ్ళు వైజ్ఞానిక 
వ్యాసాలు మునుపు వాిశారు. వర్తమానంలో (క్రీ యం.యస్‌. శాస్త్రి “సాహి 
త్యంలో సర్పం (1958) “సాహిత్యంలో జంతుజాలం” వంటి జంతుశాస్త్ర 
వ్యాసాలు, శ్రీ విస్సా అప్పారావు ఖగోళశాస్త్ర సంబంధి వ్యాసాలు వ్రాయటం 
జరిగింది. తెలుగులో సర్వశాస్తాలు పఠించటం [పారంభమయిన ఈ యుగం 
ఉత్తమ వైజ్ఞానిక వ్యాససృష్టికి తగిన సమాజ నేపథ్యం ఏర్పరచినట్టు 
గుర్తింపవచ్చు. 


2:13. రాజకీయ వ్యాసం 

దేశ రాజకీయ వాతావరణం సారస్వతంలోకి వచ్చింది. పతికలు కొన్ని 
రాజకీయాల ఊపిరితో [బతుకుతున్నాయి. నేటి ప తికావ్యాసాలు కొన్ని రాజకీయ 
దృక్పథం వివరించేవిగా సాగుతున్నాయి. రాజకీయ పక్షాలు [పచురణాలయాలు 
స్థాపించి ఆ వ్యాససాహిత్యం పెంచుతున్నాయి. 

రష్యా చైనా రాజకీయాలు, అమెరికా రాజకీయ దృక్పథం, రాయిస్టుల 
రాజకీయ చెతన్యం దేశంలోని విభిన్న రాజకీయ వర్గాలు ఈ వ్యాసరచనకు 
దోహదం చేశాయి. ఆయా పక్షాల సిద్ధాంతాలు (ప్రచారం చేసుకోవటానికి ఇతర 
పశాల సిద్ధాంతాలు ఖండించటానికి తెలుగు వ్యాస ముపయోగపడింది. 


2:14. ఆర్థిక వ్యాసం 

తెలుగులో ఇంతవరకు జరిగిన ఆర్థికవ్యాస సృష్టి చాలా తక్కువ. 
స్వాతంత్యం వచ్చిం తరవాత ఆర్థిక స్థిరత లభించి అది సుస్థిరమవుతున్న ఈ 
దేశంలో ఆర్థిక వ్యాస వాజ్మయం అధికంగా వెలువడే స్థితివుంది. 


83 


మామిడిపూడి వెంకటరంగయ్య వంటి [ప్రముఖుల ఆర్థికవ్యాసాలు పూర్వం 
వచ్చాయి. శ్రీ గోరా 'ఆర్థిక సమానత- _పజాస్వామికము* వ్యాసం (ప్రజలు 
ఆర్థిక సమానతకోసం చేయవలసిన కార్యక్రమాలు వివరించింది. భారతిలో (్రీ 
బులుసు వెంకట సుబ్బారావు అనేక ఆర్థిక వ్యాసాలు [ప్రచురించటం జరిగింది. 
వాణిజ్య వ్యాపారపత్రికలలో ఆర్థికవ్యాసం సారస్వతస్థాయిని పొందుతుంది, 
భారతి, ఆంధధష్మతిక సంవత్సరాది సంచికలలో పరిశ్రమలమీద వ్యాసాలు వెలు 
వడుతున్నాయి, ఆర్థిక వాతావరణం వివరించే వ్యాససృష్టి జరుగుతూవుంది. 


2:15. పరిళోధన వ్యాసం 

విమర్శనమేకాక పరిశోధనం కూడా వ్యాసంపేరుతో పిలవబడటం తెలుగు 
సారస్వతంలో సంభవించింది. పరిశోధన వ్యాసాలు నిజంగా వ్యాసాలు కొక 
పోయినా ఆ పేరును పెట్టుకొన్నాయి. అయితే పరికోధన వ్యాసాలుకాకుండా, 
పరిశోధకుల వ్యాసాలు కొన్ని వెలువడ్డాయి. పరిశోధకులు చిన్న పరిధికి పరి 
మితంగా చేసిన పరిశోధన ఫలితాలు వ్యాసాలుగా |పచురించారు. అనేకులు ఆవి 
వ్యాససంపుటులుగా వెలువరించవలసివుంది, 


డా॥ తూమాటి దొణప్ప భాషా సారస్వతకృషిలో ఉత్తమ ఫలితాలు 
సాధించిన విషయం విజ్ఞులకు సుపరిచితమే । “భాషా చారి తక వ్యాసావళి” 
(1972) “తెలుగులో కొత్త వెలుగులు (1972) భాషాదృష్షితో వెలువడ్డ వ్యాస 
సంపుటాలు. రెండు సంపుటాలలో శబ్దదృష్టి భాషాళా స్త్రదృక్పథం గోచరమవుతూ 
వున్నాయి, తెలుగులో ఉన్న అన్యదేశ్యాలమీద ఆలోచన పాండితీ (పకర్షకు 
[ప్రబలతార్కాణంగా ఉంది, “భాషా చారి తక వ్యాసావళి లో తీక్షసూక్ష్మ 
పరిశోధనదృష్టి “తెలుగులో కొత్త వెలుగులు' లో సృజనసామర్థ్యం రచయిత 
బుద్ధి హృదయాలకు గీటురాళ్ళుగా ఉన్నాయి. భాషాశాస్త్రదృష్షితో ఈ వ్యాసాలు 
ఆధికారిక రచనలుగా సమ్మగపరిశోధనలుగా వున్నాయి, 

డా॥ లంకసాని చ|కధరరావు “భాషాశాస్త్ర వ్యాసములు” భాషాశాస్త్ర 
ధర్మాలు వివరించే వ్యాససంపుటి. విశ్వ విద్యాలయాలలో సారస్వత పరిశోధన 
ఫలితాలు వ్యాసాలుగా అందించిన పలువురి వ్యాససారస్వతం పూర్యభాగాలలో 
పస క్రమయింది. 


భీ కొడాలి లక్ష్మీనారాయణ- 'భారతీయసంస్కృతి' (1968) 


84 


ee గ 


నిరూపించే అయిదువ్యాసాల సంపుటి. ఖద్దరు పర్మిళ మను 
వళి (1951) ని ఈ రచయిత ప్రచురించటం జరిగింది. 
శి. భారతీయ (ప్రతిభ (1950) దేశసంస్కృతి నాగరికతల 
పరిశీలన వ్యాససంపుటి, క్‌ ల త్రివాస తీర్థుల “వ్యాసవింశతి' శిల్పం చితలేఖనం 
వివరించిన వ్యాససం పుటి, 

ఈ యుగంలో తెలుగువ్యాసం పలువురు మహానుభావుల కమనీయ 
సారస్వత తేజంగా వ్యాపించింది. తెలుగులో సృజన విమర్శన వ్యాసరీతులు 
సారస్యతాన్ని ముఖ్యంగా వచన సాహిత్యాన్ని [ప్రకాశవంతంగా వెలిగించాయి. 

తెలుగువాళ్ళు [ప్రాథమికంగా హృదయవాదులు. పరిణతంగా బుద్ధివాదులు . 
ఈ యుగంలో దేశజీవితంలో ఆలోచనానుభూతుల పరిధి వి సృృతమవుతూవుంది. 
సమాజం హృదయం వై పునుంచి బుద్ధివై పు పు పయనించే స్థితిలోవుంది. 


మనిషికి జీవితమయిన ఆలోచనానుభూతులకు వ్యాసంలో ఉన్నంత అవ 
కాశం ఇతర సారస్వత [షకియలలో లేదసవచ్చు. తెలుగులో సృజనవ్యాసం 
పొందినంత గుణరచన విషయనిర్మాణ వైవిధ్యం విమర్శన వ్యాసం పొందలేదు. 
విమర్శనవ్యాసం వ్యాపించినంత విసృతంగా సృజనవ్యాసం వ్యాపించలేదు. ఈ 
యుగం రాబోయే తరంలో ఏ లోపంలేని సృజన విమర్శన వ్యాసరీతులు చూడ 
టానికి సంసిద్ధంగా ఉంది. 

పూర్వం కంటే నేడు వ్యాసరచనావకాశం రచనావసరం రచనాదృష్టి 
పెరిగాయి. ఈ తరుణంలో వ్యాససృష్టికి కొత్తపథాలు కాంతిమంతమవుతాయి. 

శతాధిక మేధావుల హృదయతేజం బుద్ధిబలం (గహించి రచనా పకకి 
యగా స్థిర రూపం పొందింది వ్యాసం. మనిషి సర్వాలోచనలకు మహీత వాహికగా 
వ్యాసం “పసిద్ధమయింది. వ్యాసం ఆనందం కలిగించినా విషయం వివరించినా 
సాహిత్యం విమర్శించినా కొత్త భావాలు తెలిపినా సంఘసంస్కరణ కృషిచేసినా 
[పాథమికంగా మనిషిచుట్టూ ఆవృతమయింది, మనిషిని సంఘజీవిగా అక్షరాలా 
పరికించింది. వ్యాసం సాంఘిక జీవితానికి వ్యాఖ్యానం. సామాన్యుడి వ్య క్రిత్వానికి 
స్థానంఏర్పడ్డ ఈ సారస్వత ప్రజాస్యామికంలో స్వేచ్చా స్వాతం త్యాలలో 
మానవుడి అస్తిత్వం గౌరవింపబడుతున్న సమయంలో బుద్దివికాసం తప్పనిసరి 


పరిణామం. వ్యాసం ఉత గాలిష్టస్థాయిలో వెలువడొట్టుస్టీ బీదోగ్టలరక లంగా 
ఉన్న శభవేదిక. శిల:గ) విస 


